మేషలగ్నస్థ గ్రహ జాతకులు చురుకైన తత్వం కలిగి ఉంటారు. కోప స్వభావం ఉండును. వీరికి దీర్షకాల శత్రువులు ఉంటారు. దైర్యము, ఆశ 
అధికమే. ఇక వీరు మంచి భోజన ప్రియులు. 


మేషలగ్నాధిపతి కుజుడు. కుజుడు లగ్నాధిపతి (లగ్నం అంటే జన్మరాశి చక్రంలో మొదటి స్థానం) కాక అష్టమాధిపతి (అంటే జన్మరాశి చక్రంలో 
లగ్నం నుంచి రి వ స్థానం) కూడా. తృతీయ (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి మూడవ స్థానం) షష్టాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి 
ఆరవ స్థానం) బుధుడు, ధన (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి రెండవ స్థానం) సప్తమాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ఏడవ స్థానం) 
శుక్రుడు, వాహనాధిపతి (అనగా జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి నాలుగవ స్థానం) చంద్రుడు, పంచమాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి 
ఐదవ స్థానం) సూర్యుడు, భాగ్య (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం) వ్యయాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి 
పన్నెండవ స్థానం) గురువు, రాజ్య (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి పదవ స్థానం) లాభాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి పదకొండవ 
స్థానం) శని. 


మేష లగ్నములో ఉండే గ్రహములు - ఫలితాలు 


సూర్యుడు 

శు ఇ. సుర్యుడు పంచమాధిపతి.. కనుక సూర్యుడు మేషలగ్నానికి శుభుడు. పంచమాధిపతి లగ్నములో ఉచ్చస్థితిలో ఉపస్థితమై 
ఉండటం వల్ల ఈ జాతకుడు అందంగా, ఆకర్షణీయంగా ఉంటాడు. విద్యారంగంలో రాణిస్తాడు. ఇక ఆర్థిక వ్యవహారాల పరిస్థితి బాగుంటుంది. 
సుర్యుడి ప్రభావం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. సూర్యుడు తన పూర్ణ దృష్టితో సప్తమ భావమైన తులారాశిని చూస్తాడు కనుక తులారాశి 
అధిపతి శుక్రుడు. కనుక జీవితభాగస్వామి అందముగా ఉంటారు. జీవిత భగస్వామి సంయోగము లభిస్తుంది. అయితే వైవాహిక జీవితములో 
ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. 


చందుడు 

చంద్రుడు మేషలగ్నానికి సుఖస్థానాధిపతి. ఈ కారణం వల్ల ఈ జాతకుడు శాంత స్వభావుడిగా కనిపిస్తాడు. అయితే కొంటెతనం కూడా కలిగి 
ఉంటారు. ఇక వీరికి విలాసవంతమైన జీవితం అంటే ఇష్టపడతారు. వీరికి మాతృమూర్తి నుంచి, మాతృమూర్తి పక్షము నుంచి సహాయం 
అందుతుంది. అంతేకాదు ప్రభుత్వ పక్షము నుంచి ప్రయోజనాలు అందుతాయి. సప్తమంలో తులారాశి మీద చంద్రుడి దృష్టి పూర్ణముగా 
ప్రసరిస్తుంది కనుక జీవిత భాగస్వామి కళాదృష్టి, గుణసంపద కలిగి, సహాయ సహకారాలు అందించే వారై ఉంటారు. ఇక ఈ జాతకులు భూమి, 
భవనము, వాహన ప్రాప్తి కలిగి ఉంటారు. ప్రకృతి ఆరాధన, సౌందర్యపిపాస కలిగి ఉంటారు. శీతకాలంలో వీరు ఇబ్బంది పడతారు. దగ్గు, 
జలుబు వంటి బాధలు బాధిస్తాయి. ఇంకా చలి సంబంధిత వ్యాధులకు అవకాశము కలదు. 


కుజుడు 

కుజుడు మేషలగ్నానికి లగ్నాధిపతి, అష్టమాధిపతి. లగ్నాధిపత్యము వలన అష్టమాధిపత్య దోషం పోతుంది. కుజుడు లగ్నస్థుడు కనుక ఈ 
జాతకుడు బలమైన శరీరము కలిగి ఉంటారు. సాహసవంతులుగాను కనిపిస్తారు. కండ బలముతో పాటు. కఠినమైన పనులను కూడా 
ఆత్మబలముతో చేయకలిగిన సత్తా ఉంటుంది. సమాజంలో పేరు, ప్రతిష్టలు కలిగి ఉంటారు. బలహీనుల పట్ల వీరి హృదయములో సానుభూతి 
ఉంటుంది. కుజుడు చతుర్ధ స్థానమును, సప్తమ స్థానమును, అష్టమస్థానమును చూస్తాడు. దీని కారణముగా భూమి, వాహన సౌఖ్యము లభిస్తుంది. 
వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. 


బుధుడు 
బుధుడు మేషలగ్నానికి తృతీయ, షష్టమభావాధిపతిగా అశుభము కలిగించును. లగ్నములో ఉన్న బుధుడు వ్యక్తిని జ్ఞానిగా బుద్ధిమంతుడిగా 
చేస్తుంది. బుధ దశలలో బంధు మిత్రులతో వివాదాలు ఏర్పడతాయి. షష్టమ స్థానాధిపతిగా బుధుడు ఉదర సంబంధమైన వ్యాధులు, మూర్చ 


వ్యాధి, మతిమరుపు ఏర్పడే అవకాశాలున్నాయి. వ్యాపారములో వీరికి సఫలత లభిస్తుంది. బుదుడి సప్తమ దృష్టి కారణంగా సంతాన 
సంబంధాలలో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సప్తమమైన తులారాశి మీద బుధుడి 
దృష్టి కారణముగా జీవిత భాగస్వామి గుణవంతుడుగా ఉంటాడు. వైవాహిక జీవితం సాధారణముగా ఉంటుంది. 


గురువు 

మేషలగ్నానికి గురువు భాగ్యాధిపతి వ్యయాధిపతి. ద్వాదశస్థానాధిపత్యము కారణము వల్ల గురువు మేషలగ్నానికి అకారణమైన అశుభ 
ఫలములు ఇస్తాడు. అయినా త్రికోణాధిపత్యంతో అశుభము తొలగిపోతుంది. మేషలగ్న గురువు కారణముగా జాతకుడు మంచి మేదస్సు కలిగి 
ఉంటారు, జ్ఞాని అవుతారు. ఉజ్వలమైన ప్రభావవంతమైన వాక్కు వీరి సొంతం. వీరికి ప్రజా సన్మానం, పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. లగ్నస్థ 
గురువు పంచమ, సప్తమ, నవమ భావమును చూస్తాడు కనుక సంతాన భాగ్యం ఉంటుంది. శత్రు స్థానమైన తులారాశి మీద గురువు దృష్టి 
ప్రసరిస్తుంది కనుక జీవిత భాగస్వామికి మనోకలతలు ఉంటాయి. నమస్థానమైన ధనసు మీద గురువు దృష్టికి కారణంగా తండ్రికి శుభములు 
కలుగుతాయి. 


శుక్రుడు 

YU 
శుక్రుడు మేష లగ్నానికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి. శుక్రుడు లగ్నస్థము కారణంగా సమస్యలు కలిగిస్తాడు. ఈ జాతకులు అందంగా 
కనిపించినా ఆరోగ్యసమస్యలను మాత్రం ఎదుర్కొంటారు. శుక్ర దశలో వీరు ఊహించని కష్టాలను ఎదుర్కొంటారు. లగ్నస్థ శుక్రుడి కారణముగా 
స్త్రీ పురుషల మద్య ఆకర్షణ ఉంటుంది. 
శని 
లగ్నస్థ శని మేషలగ్నముకు దశమాధిపతిగా శుభాలను, ఏకాదశాధిపతిగా అశుభాలను కలిగిస్తాడు. లగ్నస్థ శని కారణంగా ఈ జాతకుడు 
సన్నముగా పొడవుగా ఉంటాడు. లగ్నస్థ శని తృతీయ, సప్తమ, దశమ స్థానాలపై దృష్టి సాగిస్తాడు. కనుక జాతకుడికి బంధుమిత్రుల 
సహకారము లభించడం కష్టమే. ఉద్యోగ వ్యాపారాలలో నిలకడ ఉండదు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు 
తలెత్తుతాయి. 


రాహువు 

మేష లగ్నములో రాహువు నమ్మకాన్ని పెంచుతాడు. ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. ఉదర సంబంధిత వ్యాదులు ఎదుర్కొంటారు. జీవితంలో 
ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో పట్టుదలతో సఫలత సాధిస్తారు. వ్యాపారము చేయాలన్న కోరిక ఉంటుంది. అయితే 
ఉద్యోగము అధిక సఫలత ఇస్తుంది. రాహువు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. వైవాహిక 
జీవితం బాధిస్తుంది. మిత్రులు, సహోదరులు సహకరిస్తారు. 


కేతువు 

మేష లగ్నస్థ కేతువు కారణం వల్ల శారీరక దాడుర్యం కలిగి ఉంటారు. ఆత్మస్థర్యం, ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. కనుక వీరి శత్రువులు 
భయభక్తులతో ఉంటారు. సమాజంలో గౌరవం, ఖ్యాతి లభిస్తుంది. రాజనీతి, చతురత కలిగి ఉంటారు. మాతృ వర్గము నుంచి 
సహయసహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి, సంతానం నుంచి అనుకోని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక వీరికి వ్యాధుల బెడద 
ఉండదు. 


. వృషభ లగ్న - ద్వాదశ గ్రహములు - ఫలితాలు 


వృషభ లగ్నమున జన్మించిన వారు గుణవంతులు-ధనవంతులు. గురు భక్తి కలవారు. ఈ జాతకులు ధైర్యశాలిగాను, శౌర్యవంతుడుగాను 
ఉండును. ఈ జాతకునకు గురు, శుక్ర, చంద్రులు పాపులు అగుదురు. రవి, శనులు శుభులు శని రాజయోగకారకుడు. గురునకు మారక 
లక్షణములున్నాయి. 


సూర్యుడు 

సూర్యుడు వృషభరాశికి చతుర్ధాధిపత్యం వహిస్తాడు. కేంద్రాధిపతి కనుక సూర్యుడు వృషభ లగ్నానికి శుభంగా మారే గ్రహమై మంచి ఫలితాలను 
అందిస్తాడు. లగ్నస్థ సూర్యుడు వ్యక్తికి ప్రకాశవంతమైన ముఖ వర్చస్సు, ఉత్సాహం అందిస్తాడు. మంచి వాక్చతుర్యం వీరి సొంతం. 
ఆకర్షణీయమైన వీరి మాటలు ఇతరుల మీద ప్రభావం చూపుతాయి. వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం వీరికి అనుకూలమే. పంచమాధిపతి 


లగ్నంలో ఉండటంతో సంతానంతో సత్సంబంధాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం అధికం. సూర్యుడి పూర్ణదృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానం అయిన 
వృశ్చిక లగ్నం మీద ఉంటుంది కనుక జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. భాగస్వాముల, మిత్రులతో సత్సంబంధాలు 
ఉంటాయి. భాగస్వాములతో ఉద్రేక పూరిత వాతావరణం ఏర్పడినా విశ్వాస పాత్రులుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. 


చంద్రుడు 

. లగ్నానికి చంద్రుడు తృతీయాధిపతి. అయితే చంద్రుడు వృషభంలో ఉచ్చస్థితిని పొందడంతో చంద్రుడు వృషభ లగ్న జాతకులకు మంచి 
ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వీరికి అందమైన శరీరాన్ని ఇస్తాడు. జల కారకుడైన శుక్రుడు ఆధిపత్యం వహించే వృషభ లగ్నంలో శీతల 
స్వభావం ఉన్న చంద్రుడు ఉన్నందున శీతల ప్రకృతి కలిగిన శరీరం కలిగి ఉంటారు. వీరికి జలుబు, దగ్గు, ఆయాస సంబంధిత వ్యాధులు 
రావచ్చు. ఈ జాతకులు గుణవంతులుగా, దయాస్వభావులుగా ఉంటారు. విలాసవంతమైన జీవితమంటే ఇష్టపడతారు. తల్లితో సత్సంబంధాలు 
ఉంటాయి. మాతృవర్ల బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. తల్లిదండ్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. కళలంటే ఆసక్తి 
ఎక్కువ. కల్పనా శక్తి అధికం. జలం, నౌకా ప్రయాణం, జల ప్రదేశాలు వీరిని ఆకట్టుకుంటాయి. వీరికి కళాభిమానం ఎక్కువ. కళారంగ సంబంధ 
వృత్తులలో వీరు రాణిస్తారు. చంద్రుడి పూర్ణ దృషి సప్తమస్థానం.. మిత్ర స్థానమైన వృశ్చికం మీద సారిస్తాడు.. కనుక వీరికి అందమైన జీవిత 


బె = 


భాగస్వామి లభిస్తుంది. జీవిత భాస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. 


కుజుడు 

వృషభ లగ్నానికి కుజుడు సప్తమ, ద్వాదశాధిపతి. కేంద్రాధిపత్యం వహిస్తాడు కనుక కుజుడు వీరికి కారక గ్రహమై మంచి ఫలితాలు ఇస్తాడు. 
వృషభ లగ్నంలో లగ్నాధిపతిగా కుజుడు ఉండటంతో వ్యక్తి ఆకర్షణీయమైన, శక్తివంతమైన శరీరం కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితం 
అంటే ఇష్టపడతారు. కోప స్వభావం ఉంటుంది. వ్యవసాయ రంగం మీద మక్కువ చూపుతారు. భూములు కొనుగోలు చేయడం పట్ల ఆసక్తి 
చూపుతారు. సాహసవంతమైన వృత్తులలో రాణిస్తారు. వ్యాపారంలో రాణించడం కష్టం. రక్షణ వ్యవస్థలో ఉద్యోగం చేయడం పట్ల ఆసక్తి 
చూపుతారు. లగ్నస్థ కుజుడు చతుర దృష్టిని మిత్ర స్థానం సింహం మీద ప్రసరిస్తాడు కనుక తల్లి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. 
తల్లి కోపస్వభావం కలిగి ఉంటుంది. లగ్నస్థ కుజుని సప్తమ దృష్టిని వృశ్చికం మీద ప్రసరిస్తాడు కనుక కోపస్వభావం కలిగిన జీవిత భాగస్వామి 
లభిస్తుంది. జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. అయితే జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. వైవాహిక 
జీవితంలో సమస్యలు ఏర్పడుతాయి. లగ్నస్థ కుజుని అష్టమస్థాన దృష్టి మిత్ర్‌ స్థానమైన ధనస్సు మీద ప్రసరిస్తాడు... కనుక ఆరోగ్య సమస్యలు 
తక్కువగా ఉంటాయి. భాగస్వాములతో వీరికి అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. భాగస్వామ్యం వీరికి సాధారణంగా ఉంటుంది. 


బుధుడు 

వృషభ లగ్నానికి బుధుడు ధనాధిపత్యం, పంచమాధిపత్యం వహిస్తాడు. త్రికోణాధిపతి లగ్నస్తుడు అవ్వడంతో బుధుడు వృషభ లగ్నానికి కారక 
గ్రహమై మంచి ఫలితాలు అందిస్తాడు. లగ్నస్థ బుధుని కారణంగా వ్యక్తి బుద్ధికుశలత, సాహసం కలిగి ఉంటాడు. ఈ జాతకులకు వ్యాపారం 
అనుకూలిస్తుంది. ధథైర్యసహసాలు వీరికి అధికం. సొంత నిర్ణయాలు తీసుకుని మనోబలంతో విజయం సాధిస్తారు. సాహసవంతమైన వృత్తులను 
స్వీకరించి వైపుణ్యం చూపించగలరు. శిక్షణకు సంబంధించిన ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తారు. బుధుని పూర్ణ దృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానం 
అయిన వృషభం మీద ఉంటుంది. కనుక బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. స్నేపూరితమైన అందమైన ప్రేమను చూపించే 
జీవితభాస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయాలు అందుకుంటారు. భాగస్వామ్యం వీరికి అనుకూలం. వీరికి భాగస్వాములు 
స్నేహపూరిత సహకారం అందిస్తారు. 


గురువు 

వృషభ లగ్నానికి గురువు అష్టమ, ఏకాదశ స్థానములకు ఆధిపత్యం వహిస్తాడు. లగ్నస్త గురువు ఆకర్షణీయమైన సౌందర్యం ఇస్తాడు.. కనుక 
వృషభలగ్నానికి అకారక గ్రహమై చెడు ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ గురువు వ్యక్తికి జ్ఞానం, సుగుణం ఇస్తాడు. ఆత్మబలం, ఆత్మవిశ్వాసం 
ఇస్తాడు. ఈ జాతకులు ఉద్యోగాలలో రాణిస్తారు. ధర్మగుణం, దయాగుణం కలిగి ఉంటారు. ధర్మకార్యాల పట్ల ఆసక్తులై ఉంటారు. గురువు 
పంచమ దృష్టి కన్యారాశి మీద ప్రసరిస్తాడు కనుక బుద్ది కుశలత కలిగి సహాయ సహకారాలు అందించి గౌరాభిమానం చూపించే సంతానం కలిగి 
ఉంటాడు. లగ్నస్థ గురువు సప్తమ స్థానమైన వృశ్చికం మీద ప్రసరిస్తాడు కనుక గురువు మిత్రస్థాన దృష్టి జ్ఞానం కలిగిన గౌరవ అభిమానం 
చూపించి సహాయసహకారాలు చూపించే జీవిత భాగస్వామి లభిస్తుంది. గురువు నవమ స్థాన దృష్టి మకరం మీద ప్రసరిస్తాడు కనుక తండ్రితో 
సాధారణ సంబంధాలు ఉంటాయి. 


శుకుడు 
YU 
వృషభ లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతిష్టమాధిపతి. లగ్నాధిపతిగా శుక్రుడు కారక గ్రహమై మంచి ఫలితాన్ని ఇస్తాడు. లగ్నాధిపతిగా శుక్రుడు 


అందమైన శరీరం ఇస్తాడు. అరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. జలుబు, దగ్గు, ఆయాసం లాంటి వ్యాధులు ఉంటాయి. మనోబలం అధికం. 
జనాకర్షణ కలిగిఉంటారు. కళారంలో వీరు ప్రతిభ చూపగలరు. కళాసంబంధిత వృత్తులలో రాణిస్తారు. వలాసవంతమైన జీవితం పట్ల ఆసక్తి 
చూపుతారు. సుఖజీవితం కొరకు ఎక్కువగాఖర్చు చేస్తారు. సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలను 
చేపడతారు. ఆర్షిక పరిస్తితిబాదా ఉంటుండీ. ధనార్లన బాగా చేస్తారు. లగ్నస్గ శుక్రుడు పూర్ణ దృష్షిని సప్తమ స్థానం అయిన వృశ్చికం మీద 
సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి విలాసాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కోపస్వభావం కలిగిన అందమైన ప్రేమించే జీవిత భాగస్వామి 
లభిస్తుంది. వైవాహిక జీవిత సుఖం సాదారణం. మిత్రులు, భాగస్వాములు ఉద్రేక పూరిత గుణం కలిగి ఉంటారు. భాగస్వామ్యం వీరికి సాదారణ 
ఫలితాన్ని ఇస్తుంది. 


శని 

వృషభ లగ్నానికి శని నవమ, దశమ స్థానాధిపత్యం వహిస్తాడు. ధర్మకర్మాధిపత్యం చేసే శని మిత్ర స్థానమైన వృషభ లగ్నానికి శుభుడై మంచి 
ఫలితాలు అందిస్తాడు. శని లగ్నాధిపత్యం వలన సన్నని ఆకర్షణీయమైన శరీరం కలిగి ఉంటాడు. శ్రమించి ఉన్నత కార్యసాధన చేస్తాడు. ఆర్షిక 
స్థితి సాధారణం. తల్లితో వీరికి సఖ్యత సాధారణం. సోదరులతో అంతగా సఖ్యత ఉండదు. కఠిన స్వభావం కారణంగా ఇతరుల అసహనానికి 
గురవుతారు. శని తృతీయ దృష్టి కారణంగా సోదరులతో అభిప్రాయ బేధాలు ఉంటాయి. సోదరుల సహాయ సహకారం ఉండదు. లగ్నష శని 
పూర్ణ దృష్టి సప్తమ స్థానమైన వృశ్చికం మీద ప్రసరిస్తాడు కనుక పరుష వాక్కులు పలికి క్రోధ స్వభావం కలిగి, శ్రమించే గుణం కలిగిన జీవిత 
భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయసహకారాలు అందవు. భాగస్వామ్యం వీరికి అనుకూలించదు. భాగస్వాముల సహకారం 
లభించదు. మిత్రుల సహకారం ఉండదు. లగ్నస్త శని నవమ స్థాన దృష్టి కారణంగా తండ్రితో సత్సంబంధాలు ఉండవు. తల్లిదండ్రుల 
ప్రేమాభిమానాలకు, సహాయసహకారాలకు దూరమవుతారు. 


రాహువు 

వృషభ లగ్నస్థ రాహువు వ్యక్తికి రోగరహిత శరీరాన్ని ఇస్తాడు. రాహువు సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితం కాస్త సమస్యగా 
మారుతుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సుఖం ఉండదు. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు 
ఉంటాయి. 


కేతువు 
వృషభ లగ్నస్థ కేతువు వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఇస్తాడు. స్త్రీ పురుషుల మద్య ఆకర్షణ ఉంటుంది. వివాహేతర సంబంధాల వలన వైవాహిక 
జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం. 


మిధున లగ్నము - ఫలములు 


మిధున లగ్నమున జన్మించిన వారు, నల్లని అందమైన కళ్లు, రింగులు తిరిగిన జుట్టు, ఇతరుల భావములను చూడగానే చెప్పగల నేర్చులై 
ఉంటారు. సంగీత, నృత్యములలో ఆశక్తి. ఎక్కువకాలము స్వ గృహముననే ఉండువాడు అగును. లగ్నాధిపతి బుధుడు. 


సూర్యుడు 

[ 

మిధున లగ్నానికి సూర్యుడు తృతీయ స్థానాధిపతి. సూర్యుడు లగ్నంలో ఉండటం వల్ల ముఖవర్భస్సు ఉంటుంది. ఈ జాతకులు అందం, 
ఆకర్షణ, ఉదారస్వభావం కలిగి ఉంటారు. సాహసం, ధైర్యం, పురుష లక్షణం ఎక్కువగానే ఉండును. 


కుజుడు 

మిధున లగ్నానికి కుజుడు షష్టమ, ఏకాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు.. కనుక అకారక గ్రహంగా అశుభఫలితాలను ఇస్తాడు. మిధున 
లగ్నంలో కుజుడు ఉంటే వ్యక్తి పరాక్రమవంతుడు, శక్తివంతుడు అవుతాడు. అస్థిర జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఎదురవుతుంది. 
విహారయాత్రలు చేయడమంటే వీరికిష్టం. ఈ జాతకులు ముఖ్యంగా రక్షణ వ్యవస్థలో రాణిస్తారు. తల్లిదండ్రుల నుంచి అంతగా సహకారం 
లభించదు. శత్రువుల వల్ల కష్టాలను చవి చూస్తారు. లగ్నస్థ కుజుని దృష్టి సప్తమ భావం మీద ఉంటుంది కనుక వైవాహిక జీవితంలో కష్టాలు 
ఎదురవుతాయి. 


బుధుడు 
మిధున లగ్నానికి లగ్నాధిపతిగా ఉండే బుధుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిధున లగ్నంలో ఉన్న బుధుడు వ్యక్తికి వాకాటి, మంచి జ్ఞాపకశక్తి 


కలిగి ఉంటారు. ఈ జాతకులు వృత్తి, వ్యాపార మెళుకువలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు ధన సంపాదనా మార్గాలను మార్చుతుంటారు. ఈ 
కారణం వల్ల అర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వీరు రచయితగా, లేఖకునిగా, సంపాదకునిగా సఫలతను పొందుతారు. 


గురువు 

మిధున లగ్నంలో గురువు సప్తమ, దశమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. ద్వకేంద్రాధిపత్య కారణంగా గురువు అకారక గ్రహంగా అశుభ 
ఫలితాలను ఇస్తాడు. లగ్నంలో గురువుతో బుధుడి చేరి ఉన్న అశుభ ఫలితాలు కొంత తక్కువగా ఉంటాయి. గురువు లగ్నంలో ఉండి వ్యక్తికి 
అందమైన శ్వేత వర్ణం కలిగిన శరీరాన్ని ప్రసాదిస్తాడు. దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. స్తయ వాక్కు, జ్ఞానం, చాతుర్యం 
కలిగిన వ్యక్తిగా ఉంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు లభించును. గురువు తాను నాయకత్వం వహించే విషయాలలో శుభ ఫలితాలు 
ఇస్తాడు. పుత్ర స్థానం, పంచమ స్థానం అయిన తుల, సప్తమ స్థానమైన ధనసు, నవమ స్థానమైన కుంభం మీద దృష్టిని సారిస్తాడు. ఈ కారణం వల్ల 
పుత్రులు, జీవిత భాగస్వామి, తండ్రి నుంచి అనుకూలత లభిస్తుంది. 


శుకుడు 

ర్త 
మిధున లగ్నానికి శుక్రుడు పంచమ, ద్వాదశాధిపతి. త్రికోణాధిపత్యం వహిస్తాడు కనుక శుభఫలితాన్ని ఇస్తాడు. మిధున లగ్నంలో మిత్ర 
స్థానములో ఉన్న శుక్రుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిధున లగ్నంలో శుక్రుడు ఉన్న వ్యక్తి సన్నగా నాజూకుగా అందంగా ఉంటాడు. భౌతిక 
సుఖాలపట్ల వీరు అత్యంత ఆసక్తులుగా ఉంటారు. సుఖంగా ఉండడానికి ధన వ్యయం అధికంగా చేస్తారు. సమాజంలో గౌరవం ప్రాప్తిస్తుంది. 
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. లగ్నస్థ శుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు. కనుక జీవిత భాగస్వామి మీద ప్రేమ 
కలిగి ఉంటారు. వివాహేతర సంబంధాలు ఉండే అవకాశం. 


శని 

మిధున లగ్నానికి శని అష్టమ, నవమ స్థానాధిపత్యం వహిస్తాడు. త్రికోణ స్థానాధిపత్యం వలన అష్టమ స్థానాధిపత్య దోషం ఉండదు. దీంతో శని 
మిధున లగ్నకారులకు శుభ ఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శని అనారోగ్యానికి గురిచేస్తాడు. వాత, పిత్త, చర్మ రోగములు కలిగిస్తాడు. శని భాగ్య 
స్థానాధిపతి. కనుక శనీశ్వరుడి మీద భక్తి కలుగుతుంది. లగ్నస్థ శని తృతీయ స్థానం శతృ స్థానం అయిన సింహం మీద, సప్తమ స్థానంగా ఉండే 
ధనసు మీద, దశమ స్థానంగా ఉండే మీనం మీద దృష్టిని పెడతాడు కనుక కనిష్ట సోదరులతో విరోధం, కామం అధికంగా ఉండుట, ప్రభుత్వ 
పరమైన దండన అనుభవించుట కలుగవచ్చు. తల్లిదండ్రులతో సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండవు. పరిశ్రమించగల గుణం ఉంటుంది. 


రాహువు 

రాహువుకు మిధునం మిత్ర స్థానం. ఈ కారణంగా ఈ జాతకుడు మేధస్సు కలిగి ఉంటారు. కుశలతతో కార్యాలను చేపడతారు. ఆరోగ్యం, 
ఆకర్షణ కలిగిన శరీరం కలుగుతుంది. సాహసం అధికంగా ఉంటుంది. మిధున లగ్న జాతక స్త్రీలకు సంతానం పొందుటలో సమస్యలు 
ఎదుర్కొంటారు. రాహువు పూర్ణ దృష్టిని సప్తమ స్థానం మీద సారిస్తాడు.. కనుక వైవాహిక జీవితంలో కలహాలు చోటు చేసుకుంటాయి. 


కేతువు 

మిధున లగ్నంలో కేతువు వ్యక్తికి స్వాభిమానం కలిగిస్తాడు. ఒంటరిగా కార్యసాధనకు దిగే సత్తా ఉండదు. ఇతరులతో కలిసి పని చేసేందుకే 
ఇష్టపడతారు. వ్యాపారం చేయడంలో కోరిక ఉంటుంది. వీరికి స్వార్థం కూడా అధికంగా ఉంటుంది. వాత పిత్త రోగాలు బాధిస్తాయి. కామం 
ఎక్కువ, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. వివాహానంతరం కూడా వివాపాతర సంబంధాలు కొనసాగే అవకాశం. 


కర్కాటక లగ్న - ద్వాదశ గ్రహములు - ఫలితాలు 


కర్కాటక లగ్నంలో జన్మించినవారు భోజన ప్రియులు, వినయవంతులు, జలక్రీడాసక్తుడు. సారగ్రాహి, ఉదారుడు అవుతారు. ఈ జాతకునకు 
శుక్ర, శని, బుధ, గురు లు పాపులు. కుజుడు రాజయోగకారకుడు, గురు, కుజులు రాజయోగాన్ని ఇస్తారు. శుక్రుడు మారకాన్ని కలిగిస్తాడు. 


సూర్యుడు 

క లగ్నానికి సూర్యుడు ధనస్థానాధిపతి. కటక లగ్నస్థ సూర్యుడు ఈ జాతకుడికి ఆరోగ్య సమస్యలు సృష్టిస్తాడు. రవి దశలో అనరోగ్య 
సమస్యలు తప్పవు. వీరికి కోపం, స్వాభిమానం ఎక్కువ. వ్యాపారం మీద ఆసక్తి, ఉద్యోగం మీద కోరిక ఉంటాయి. ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ 
వర్గాల నుంచి సమస్యలు ఎదురవుతాయి. తండ్రితో అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. అలాగే బంధుమిత్రులతోనూ అభిప్రాయబేధాలు 
తలెత్తవచ్చు. వీరిది నిలకడైన మనస్థత్వం కాదు. వీరికి భాగస్వామ్యం కలిసి రాదు. కటక లగ్నస్థ సూర్యుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానమైన 


మకరం మీద దృష్టిని సారిస్తాడు.. ఈ కారణం వల్ల జీవితభాగస్వామితో అభిప్రాయ బేధాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో కొన్ని అనుకోని 
సమస్యలు ఏర్పడవచ్చు. 


చంద్రుడు 

కర్కాటక లగ్నానికి చంద్రుడు లగ్నాధిపతి, రాశ్యాధిపతిగా కారక గ్రహమై మంచి ఫలితాలు ఇస్తాడు. కటక లగ్నస్థ చంద్రుడు భగవతృృక్త్తి, పెద్దల 
మీద గౌరవ మర్యాదలు కలిగిస్తాడు. ఈ జాతకులకు మనోబలం ఎక్కువ. సొంత ప్రయత్నంతో సమాజంలో ఉన్నత స్థానం చేరుకుంటారు. 
వ్యాపార, కళారంగాలలో సాఫల్యత కలుగుతుంది. జ్ఞానం, ఉన్నత విద్య కలిగి ఉంటారు. నిజమైన మాటలే కాని, కఠినంగా మాట్లాడటం వల్ల 
వీరు విరోధమును ఎదుర్కొంటారు. లగ్నస్థ చంద్రుడు పూర్ణ దృష్టిని సప్తమ భావం మీద ప్రసరిస్తాడు కనుక జీవిత భాగస్వామికి సౌందర్యం 
ఇస్తాడు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. వీరికి భాగస్వామ్యం కలసి వస్తుంది. భాగస్వాములు సహకరిస్తారు. వైవాహిక 
జీవితంలో పెద్దగా సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. 


కుజుడు 

కర్కాటక లగ్నానికి కుజుడు పంచమాధిపతి, దశమాధిపతి. త్రికోణాధిపతిగా, దశమాధిపతిగా కారక గ్రహమై మంచి ఫలితాన్ని ఇస్తాడు. అయినా 
లగ్నస్థ కుజుడు వ్యక్తికి క్రోధగుణం, ఉగ్రస్వభావం కలిగిస్తాడు. ఈ జాతకులకు రాజకీయాలు లాభిస్తాయి. లగ్నం నుంచి కుజుడు చతుర్గ, సప్తమ, 
అష్టమ భావముల మీద దృష్టిని ప్రసరిస్తాడు కనుక ఆర్థిక లాభం, అధిక వ్యయం కలిగిస్తాడు. తెలివితేటలు పేరాశ వీరికి అవమానాలను ఇస్తుంది. 
లగ్నస్థ కుజుడు సంతాన ప్రాప్తి కలిగిస్తాడు. కుజుడి సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితంలో మాధుర్యం లోపించి కలహ పూరితంగా 
ఉంటుంది. 


బుధుడు 

కటక లగ్నానికి బుధుడు తృతీయ, ద్వాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. బుధుడి కటక లగ్నస్థ స్థితి వ్యక్తికి సందేహాస్పద వ్యక్తిత్వం, 
ఆచరణ, అలవాట్లు కలిగి ఉంటాడు. ఈ జాతకులకు వ్యాపారంలో కంటే ఉద్యోగంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరికి బంధుమిత్రులతో 
సోదరులతో విశేషమైన ఆప్యాయత ఉండదు. బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని ప్రసరిస్తాడు కనుక వైవాహిక జీవితంలో 
సమస్యలు ఎదురవుతాయి. భాగస్వాముల వలన హాని ఉంటుంది. శత్రువుల వల్ల సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. 


గురువు 

కటక లగ్నానికి గురువు షష్టమ, నవమభావాలకు అధిప. లగ్నానికి గురువు త్రికోణాధిపత్యమైన నవమస్థానాధిపతిగా కారక గ్రహమై మంచి 
ఫలితాలను ఇస్తాడు. కటక లగ్నంలో గురువు ఉచ్చస్థితిని పొందుతాడు కనుక వ్యక్తికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తాడు. గురువు 
పరిపూర్ణ దృష్టితో మిత్ర స్థానమైన పంచమ స్థానం గల వృశ్చికాన్ని, సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక సంతాన భాగ్యం 
ఉంటుంది. ఈ జాతకులకు ఉత్తమమైన జీవితభాగస్వామి లభిస్తుంది. భాగస్వాముల సహాయ సహకారాలు అందుతాయి. నవమ స్థాన దృష్టి 
ఫలితంగా సంపూర్ణ భాగ్యశాలి అవుతాడు. ధన, ధాన్య సంపదలతో జీవితం పరిపూణ భాగ్యంతో గడుస్తుంది. వ్యాపారంలో ఉదారత, 
దయాస్వభావం కలిగి ఉంటారు. 


శుకుడు 

ర్త 
కటక లగ్నానికి శుక్రుడు చతుర్ధ, ఏకాదశాధిపతి. లగ్నస్థ శుక్రుడు వ్యక్తికి పిరికితనం, భయం కల్లిస్తాడు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగ 
అవసరాలలో సఫలత లభిస్తుంది. లగ్నస్థ శుక్రుడు సప్తమ దృష్టి శని స్థానం మిత్ర స్థానమైన మకరం మీద ఉంటుంది కనుక వ్యక్తికి పరిశ్రమించే 
గుణం ఉంటుంది. స్త్రీల మీద వీరికి విశేష ఆకర్షణ ఉంటుంది. అందమైన శ్రమకు ఓర్చే జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయ 
సహకారాలు అందుకుంటారు. 


రాహువు 

కటక లగ్నంలో రాహువు వ్యక్తిని విలాసవంతుడిగా చేసి భోగముల మీద ఆకర్షణ కలుగచేయును. కఠిన శ్రమ తరువాత వ్యాపారంలో సఫలత 
సాధిస్తారు. ఉద్యోగములో తొందరగానే సఫలత లభిస్తుంది. రాహువు సప్తమ దృష్టి ఫలితంగా వైవాహిక జీవితంలో అశాంతి చోటు చేసుకునే 
అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభించవు. భాగస్వామి వల్ల నష్టాలు కలుగవచ్చు. 


కేతువు 
కటక లగ్నస్థ కేతువు ఆరోగ్య సమస్యలు కలిగిస్తాడు. కేతు దశ సమయంలో అనరోగ్య సమస్యలు తప్పవు. సమాజం నుంచి గౌరవం, సన్మానాల 


పట్ల ఆసక్తి కల్లి ఉంటారు. రహస్య శత్రువులు ఉంటారు. వారి వలన సమస్యలు తప్పకపోవచ్చు. కేతువు సప్తమ స్థాన దృష్టి ఆ 
స్థానకారకత్వమును బాధిస్తుంది. వైవాహిక జీవితంలో సుఖం లోపిస్తుంది. వివాహేతర సంబంధాలు కలిగే అవకాశం ఉంటుంది. 


సింహ లగ్నము - ద్వాదశ గ్రహములు - ఫలితాలు 


సింహ లగ్నము జన్మించిన వారు అందంగాను, అరోగ్యముగాను వుంటారు. వీరు మహత్వకాంక్ష కలిగి మొండి స్వభావం కలిగి వుంటారు. ఈ 
జాతకులు ఎంత సాహసం గలవారో అంతే ఆత్మవిశ్వాసం గలవారు కూడా. వీరిలో సాహసం, ఆత్మవిశ్వాసము, మొండిపట్టుదల అధికంగా 
ఉండును. రాజనీతిలో వీరికి అభిరుచి వుండును. ఈ లగ్నం గల కుండలిలో ప్రథమ భావములో స్థితిలో వున్న గ్రహాలు ఏ విధమైన ఫలితాలను 
ఇస్తుందో చూద్దాం. 


సూర్యుడు 

oe సూర్యుడు లగ్నాధిపత్యం వహిస్తూ కారక గ్రహమై మంచి ఫలితాన్ని ఇస్తాడు. సింహ లగ్నంలో సూర్యుడున్న స్వత్తానమున 
ఉండటం వల్ల ఈ జాతకుడికి ఆత్మవిశ్వాసం, పరిపూర్ణత కలిగించును. సింహ లగ్నస్థ సూర్యుని కారణంగా గా వ్యక్తి విద్యాంసుడిగా, 
గుణవంతుడుగా ఉంటాడు. వీరి కార్యశూరత ప్రతిభ కారణం వల్ల సన్మానాలను అందుకుంటారు. వీరు ఏ కార్యమైనా మనస్పూర్తిగా చేపడతారు. 
పరాక్రమం, ఉదార స్వభావం గల వారు. ఇతరులకు సహకరించే గుణం ఉంటుంది. అంతేకాదు, పరాక్రమం కలిగి ఉంటారు. లగ్నస్థ సూర్యుడు 
సప్తమ స్థానం అయిన శత్రస్థానం కుంభం మీద దృష్టిని సారిస్తాడు. ఈ కారణం వల్ల వైవాహిక జీవితం బాగుంటుంది. మిత్రుల నుంచి, 
భాగస్వాముల నుంచి సహాయ సహకారాలు అంతగా లభించవు. 


చందుడు 

త్ర 
సింహ లగ్నానికి చంద్రుడు వ్యయస్థానాధిపతిగా అకారక గ్రహమై చెడు ఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అధైర్య మనస్థత్వాన్ని, 
నిలకడ లేని జీవితాన్ని ఇస్తాడు. నిస్వార్థంగా ఇతరులకు సహకరిస్తారు. ఇక ఈ జాతకులకు తల్లిదండ్రుల నుంచి సహాయసహారాలు 
అందుతాయి. రాజకీయాలలో సఫలత సాధిస్తారు. చంద్రుడు లగ్నస్థంలో ఉండి సప్తమ స్థానం అయిన కుంభం మీద దృష్టి సారిస్తాడు. ఈ 
కారణం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడవచ్చు. చంద్రుడికి పాప గ్రహ చేరిక, దృష్టి ఉంటీ చెడు ఫలితాలు తగ్గుతాయి. 


కుజుడు 

సింహ లగ్నానికి కుజుడు చతుర్ధాధిపతి, నవమభావాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ కారణం వల్ల కారక గ్రహమై మంచి ఫలితాలు ఇస్తాడు. 
లగ్నస్థ కుజుడు పరిపూర్ణ ఆత్మవిశ్వాసం, సాహసం, నిర్భయత్వం ఇస్తాడు. వీరికి అనేక విధముల ధనాగమనం ఉంటుంది. లగ్నస్థ కుజుడు 
చతుర్ధ స్థానమైన మీద , సప్తమ అష్టమ స్థానముల మీద దృష్టి సారిస్తాడు. కనుక తల్లితో విబేధాలు, జీవితభాగస్వామితో అభిప్రాయబేధాలు 
ఉంటాయి. మిత్రుల సహాయసహకారాలు లోపించే అవకాశం. శత్రు పీడ పొంచి ఉండే అవకాశం. 


బుధుడు 

సింహ లగ్నస్థ బుధుడు ద్వితీయ, ఏకాదశ స్థానాధిపత్యం వహిస్తాడు. ఈ కారణం వల్ల ఈ లగ్ననముకు బుధుడు ధన కారకుడు. లగ్నస్థ 
బుధుడు అధిక ధనాదాయాన్ని ఇస్తాడు. వీరికి కళారంగ సంబంధాలు ఉంటాయి. వీరికి శత్రు భయం అధికం. బుధుడు పూర్ణ దృష్టిని సప్తమ 
స్థానం మిత్ర స్థానం గల కుంభం మీద దృష్టి సారిస్తాడు. ఈ కారణం వల్ల ఈ జాతకులకు జీవిత భాగస్వామి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి. 
కాని జీవితభాగస్వామి సహాయసహకారాలు వీరికి అందదు. సంతాన సుఖం తక్కువ. బుధుడు పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న అశుభ 
ఫలితాలను ఇస్తాడు. 


గురువు 

సింహ లగ్నానికి గురువు పంచమ, అష్టమాధిపధిపత్యం వహిస్తాడు. త్రికోణాధిపత్యం కారణం వల్ల గురువు కారక గ్రహమై మంచి ఫలితాలను 
ఇస్తాడు. లగ్నస్థ గురువు అందమైన, ఆకర్షణీయమైన శరీరాన్ని ఇస్తాడు. బుద్ధి కుశలత, జ్ఞానం, వీరి సొత్తు. దయా స్వభావం కలిగి ఉంటారు. 
ధనం భద్రపరచే నేర్పరితనం ఉంటుంది. బుద్ధికుశలత, జ్ఞానం వీరిని ఉన్నత పదవులను అధిరోహింపజేస్తుంది. ఉద్యోగవ్యాపారాలు రెండింటిలో 
వీరికి సాఫల్యత లభిస్తుంది. సంఘంలో గౌరవమర్యాదలు ఉంటాయి. గురువు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుంచి, పంచమ దృష్టి 
కారణంగా పుత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. మిత్రుల, భాగస్వాముల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. 
అదృష్టం వీరిని వెన్నంటి ఉంటుందని చెప్పవచ్చు. 


శుకుడు 

శుక్రుడు సింహ లగ్నానికి తృతీయ, దశమాధిపతి. సింహ లగ్న శుక్రుడికి కేంద్రాధిపత్య దోషం ఉంటుంది. లగ్నస్థ శుక్రుడి కారణంగా అందమైన 
శరీరం కలిగి ఉంటారు. వీరికి భౌతిక సుఖాల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. మెట్టింటి నుంచి సమయానుకూల సహాయం లభిస్తుంది. పూర్ణ 
దృష్టితో శుక్రుడు సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక ధనమును అనవసరంగా అదుపు లేకుండా ఖర్చు చేస్తారు. వివాహేతర సంబంధాలకు 
ధన వ్యయం చేస్తారు. సప్తమ భావంలో ఉన్న శుభ గ్రహం శుభుల చేరిక సంబంధాలు కల్లి ఉన్న జీవిత బాగస్వామికి విశ్వాసపాత్రులుగా 
ఉంటారు. 


శని 

సింహ లగ్నానికి శని అష్టమ, సప్తమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. సింహ లగ్నస్థ శని అకారక గ్రహంగా అశుభ ఫలితం ఇస్తుంది. సింహ 
లగ్నస్థ శని వ్యక్తిని సమాజ విరోధ కార్యాలకు ప్రోత్సహిస్తుంది. లగ్నస్థ శని వీరికి అపకీర్తిని, కపట స్వభావాన్ని కలిగిస్తుంది. లగ్నస్థ శని 
తృతీయ దృష్టి కారణంగా కనిష్ట సోదరుల సహకారం అందదు. సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుండి కష్టాలు ఎదురుకావచ్చు. వీరి 
కపట వృత్తి కారణంగా మిత్రుల నుంచి సహకారం అందదు. వీరికి పేరాశ అధికం. లగ్నస్థ శని శుభ గ్రహ చేరిక శుభగ్రహ దృష్టి కలిగి ఉన్న చెడు 
ఫలితాలు తగ్గవచ్చు. 


రాహువు 

సింహ లగ్నస్థ రాహువు చెడు ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ రాహువు ఈ జాతకుడి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని క్షీణింపచేస్తుంది. దీంతో 
సొంత నిర్ణయం చేసుకునే శక్తి లోపిస్తుంది. వీరు సంఘంలో గౌరవ మర్యాదలను కాపాడుకోవడానికి శ్రమించవలసి వస్తుంది. వీరికి మంత్ర 
తంత్రములు గుప్త విద్యల అందు ఆసక్తి అధికం. లగ్నస్థ రాహువు వల్ల వీరు రాజనీతిలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. రాహువు సప్తమ దృష్టి 
కారణంగా మిత్రుల నుండి భాస్వాముల నుంచి విశేష సహాయ సహకారం లభించదు. వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు. 


కేతువు 

శత్రు రాశి అయిన సింహరాశిలో ఉన్న కేతువు చెడు ఫలితాలను ఇస్తాడు. సింహ లగ్నస్థ కేతువు అనారోగ్యం కలిగిస్తాడు. కేతు దశాకాలంలో 
వీరికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం. ఈ జాతకులకు తల్లిదండ్రుల మీద అధికమైన ప్రేమాభిమానాలు ఉండవు. ఎల్ల వేళలా మానసిక చింత 
వీరిని బాధిస్తుంది. సప్తమ భావం మీద కేతువు దృష్టి కారణంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి 
ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. 


కన్యా లగ్నము - ద్వాదశ గ్రహములు - ఫలితాలు 


ఈ రాశికి బుధుడు అధిపతి. కన్యా రాశి స్వభావరీత్యా 'ద్వి స్వభావ రాశి. ఈ కారణం వల్ల ఈ జాతకులు ఇరు వైపులా ఆలోచిస్తుంటారు. ప్రతి 
విషయంలో లోతుగా పరిశీలిస్తుంటారు. అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు. అంత తేలిగ్గా ఏ విషయాన్నీ వదలరు. ప్రతిదాన్నీ ఒకటికి 
రెండుసార్లు ఆలోచిస్తారు. అనుమానించడం కూడా కన్యారాశి వారికి సహజ సిద్ధమైన లక్షణం. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తూ 
ఉంటారు. 


మహిళలు అలయితే తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. శారీరక అవసరాలు, కుటుంబ ప్రాధాన్యతలకు 
పెద్దపీట వేస్తారు. భౌతిక విషయాలమీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు పదేపదే ఆలోచిస్తారు. కార్యం ప్రారంభించాక మాత్రం 
పట్టువిడువకుండా పూర్తి చేస్తారు. సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు. ముందు జాగ్రత్త ఉంటుంది. కొన్నిసార్లు అతి జాగ్రత్త కూడా ఉంటుంది. స్త్రీ 
రాశి కావడంతో మానసిక భావనలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. లక్ష్యం మీద దృష్టి నిలిపే తత్వం వీరిది. 


సూర్యుడు 

see సూర్యుడు ద్వాదశాధిపతి. వ్యయాధిపతిగా సూర్యుడు కన్యా లగ్నానికి అకరక గ్రహం అవుతాడు. కన్యాలగ్నస్థ సూయుడి 
కారణంగా వ్యక్తి ప్రభావశాలిగా ఉంటాడు. లగ్నస్థ సూర్యుడు అందమైన, ప్రకాశవంతమైన శరీరం ఇస్తాడు. ఈ జాతకులకు శ్వాస, దగ్గు, జలుబు, 
హృదయ వ్యాధులు వచ్చే అవకాశం కలదు. లగ్నస్థ సూర్యుడి కారణంగా వీరికి విదేశీయానం ఉండే అవకాశం. లగ్నస్థ సూర్యుడు సప్తమ 
స్థానం మీద దృష్టి ప్రసరిస్తాడు. కారణం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ జాతకులకు భాగస్వామ్యం అంతగా 
అనుకూలించదు. లగ్నస్థ సూర్యుడికి పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న పరిహారం చేయడం శ్రేయష్కారం. 


చంద్రుడు 

కన్యాలగ్నానికి చంద్రుడు ఏకాదసాధిపతిగా అకారక గ్రహంగా అశుభ ఫలితం ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అందం, కల్పనా శక్తి ఇస్తాడు. 
లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి దయాగుణం, ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. ఈ జాతకుడు జీవితంలో శీఘ్రగతిలో ప్రగతిని సాధిస్తారు. చంద్రుని 
స్థికారణంగా అస్థిర మనస్తత్వం ఉంటుంది. లగ్నం నూడి చంద్రుడు పరిపూర్ణ దృష్టిని సప్తమ స్థానం అయిన మీనం మీద ప్రసరిస్తాడు కనుక 
గురువు ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో ప్రేమ పూరిత సహకారం అందుతుంది. వీరికి అకస్మాత్‌ లాభార్జన ఉండే అవకాశం. చంద్రుడికి 
పాపగ్రహ చేరిక దృష్టి ఉన్న కారణంగా మంచి ఫలితము తక్కువగా ఉండును. 


కుజుడు 

కన్యా లగ్నానికి కుజుడు తృతీయ, షష్టమాధిపతి.. కనుక కుజుడు కన్యాలగ్నానికి అకారక గ్రహంగా చెడు ఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ కుజుడి 

కారణంగా కోధస్వభావం కలిగి ఉగ్రుడై ఉంటాడు. తల్లిదండ్రులతో అభిప్రాయబేధాలు ఉంటాయి. అయితే సోదరులతో సఖ్యత ఉంటుంది. లగ్నస్థ 
కుజుడి కారణంగా తండ్రికి అనారోగ్యం కలిగే అవకాశం. కుజడు అష్టమ భావం మీద దృష్టి సారిస్తాడు కనుక శారీరక కష్టాలు అనుభవించవలసి 

ఉంటుంది. లగ్నస్థ కుజుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక వైవాహిక జీవితంలో సమస్యలు తప్పకపోవచ్చు. 


బుధుడు 

బుధుడు కన్యా లగ్నానికి లగ్నాధిపతి, దశమాధిపతిగా ప్రముఖ కారక గ్రహముగా ఉంటాడు. లగ్నస్థ బుధుడు స్వస్థానంలో ఉన్నాడు కనుక 
వ్యక్తి అందం, ఆకర్షణ, ఆరోగ్యం కలిగి ఉంటాడు. కన్యా లగ్నస్థ బుధుడు ఈ జాతకుడికి పరిపూర్ణ ఆత్మవిశ్వాసం, దీర్ణాయుష్షు ఇస్తాడు. వీరి 
ఆత్మబలం కారణంగా వ్యక్తి వ్యవసాయ, వ్యాపార రంగాలలో అత్యున్నత ప్రగతి సాధిస్తాడు. ఈ జాతకుడికి సమాజంలో గౌరవ మర్యాదలు 
లభిస్తాయి. లగ్నస్థ బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి నుంచి గుణసంపన్నుడైన జీవిత 
భాగస్వామి లభిస్తాడు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం సుఖమయంగా, ఆనందమయంగా ఉంటుంది. వీరికి 
భాగస్వామ్యం లాభిస్తుంది. 


గురువు 

కన్యాలగ్నానికి గురువు అకారక గ్రహం. కన్యాలగ్నానికి గురువు చతుర్ధ, సప్తమ స్థానాలకు అధిపతి. లగ్నస్థ గురువు కారణంగా వ్యక్తికి తండ్రి 
వలన పేరు ప్రతిష్టలు కలుగుతాయి. బంధుమిత్రులతో అభిప్రాయ బేధములు కలుగుతాయి. పుత్రుల నుంచి ఆదరణ, సహకారం లభిస్తుంది. పిత్రి 
సంపద వీరికి లభిస్తుంది. గురువు లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ స్థానముల మీద దృష్టిని సారిస్తాడు. కనుక దీర్దాయువు, పుత్ర సంతతి, 
ఖ్యాతి కలుగుతుంది. గురువు పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న మంచి ఫలితాలు తగ్గుతాయి. 


శుక్రుడు 

కన్యాలగ్నోనీకి శుక్రుడు ధనాధిపతిగా, నవమాధిపతిగా కారక గ్రహంగా శుభ ఫలితాలు ఇస్తాడు. మిత్ర స్థానంలో ఉన్న కన్యా లగ్నస్థ శుక్రుడు 
వ్యక్తిని ప్రగతి పధంలోకి తీసుకువెళతాడు. లగ్నస్థ శుక్రుని కారణంగా వ్యక్తి కళాభిరుచి కలిగి ఉంటాడు. వీరికి ధార్మిక భావాలు ఎక్కువ. ఈ 
జాతకుడికి ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ రంగం నుంచి సహాయ సహకారం లభిస్తుంది. లగ్నస్థ శుక్రుడు సప్తమ స్థానమైన మీనం మీద దృష్టి 
సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. 


శని 

కన్యాలగ్నానికి శని పంచమాధిపతిగా, షటమాధిపతిగా ఉండి త్రికోణాధిపత్య గ్రహంగా కారకమై మంచి ఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శని వ్యక్తిని 
బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రామికుడిగా చేస్తాడు. లగ్నస్థ శని వ్యక్తికి శరీర దారుఢ్యం ఇస్తాడు. వీరి పవారిక జీవితం అశాంతికరం. 
సంతానంతో సత్సంబంధాలు ఉండక పోవచ్చు. లగ్నస్థ శని తృతీయ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టిని సారిస్తాడు.. దీని వల్ల సోదరులతో 
అభిప్రాయ బేధాలు ఉంటాయి. జీవిత భాగస్వామి అందం, ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు తప్పకపోవచ్చు. 


రాహువు 

కన్యాలగ్నమున ఉన్న రాహువు వ్యక్తికి పొడవైన, ఆరోగ్యవంతమైన శరీరం ఇస్తాడు. వీరిలో చతురత్వం స్వార్థం ఉంటుంది. కనుక కార్యం 
ఎలాగైనా సాధించుకుంటారు. లగ్న నుంచి రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు.. కనుక జీవిత భాస్వామితో కలహం 
అశాంతి కలిగి ఉంటారు. వీరికి భాగస్వామ్యం కలసి రాదు. జీవిత భాగస్వామికి కష్టములు ప్రాప్తించే అవకాశం ఉంటుంది. 


కేతువు 


కన్యా లగ్నస్థ కేతువు వ్యక్తిని స్వార్థ పూరితుడిని చేస్తుంది. గూఢాచారిగా సాఫల్యత సాధిస్తారు. ఈ జాతకుడికి వాత రోగం, నడుము నొప్పి 
కలిగే అవకాశం. లగ్నస్థ కేతువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు.. దీనివల్ల జీవిత భాగస్వామికి రోగపీడను కలిగిస్తుంది. 
కేతువు శుభ గ్రహ దృష్టి చేరిక కలిగి ఉన్న వివాహేతర సంబంధాలకు అవకాశం ఉంటుంది. 


తుల లగ్నము - ద్వాదశ గ్రహములు - ఫలితాలు 


తులాలగ్నానికి అధిపతి శుక్రుడు. ఈ లగ్నములో జన్మించిన వ్యక్తి అందముగా, ఆకర్షణీయంగా వుండును. సూర్యుడు, ఏకాదశాధిపతిగా 
అకారక గ్రహంగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు అశుభ ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు కారక గ్రహ ఫలితాన్ని ఇస్తాడు. గురువు అకారక 
గ్రహంగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు. 


సూర్యుడు 

తుల sn కుండలిలో సూర్యుడు ఏకాదశ బావము యొక్క అధిపతిగా ఉండటం వల్ల అకారక గ్రహము కాగలడు. శత్రు రాశి లగ్నములో 
కూర్చొని వున్న సూర్యుడు వ్యక్తికి నేత్ర సంబంధమైన సమస్యలు సృష్టించును. ఆర్థిక వనరులలో లోపమును తీసుకువచ్చును. లగ్నములో 
సూర్యునితో పాప గ్రహముల యుతి లేదా దృష్టి కలిగి ఉండటం వల్ల వ్యక్తి ఉగ్ర, క్రోదస్వబావము కలవారై ఉంటారు. ప్రథమ భావములో స్థితిలో 
ఉన్న సూర్యుడు వారి సప్తమ దృష్టి ద్వారా సప్తమ భావములో స్థితిలో వున్న మేష రాశిని చూస్తున్నాడు. సూర్యుని యొక్క దృష్టి కుజునిపై 
ఉండుట కారణంగా వ్యక్తి సాహసము, పరాక్రమము కలవాడై ఉండును. వీరి వివాహం విల్లంభములతో కూడినదై ఉండును. 


చందుడు 

చంద్రుడు తుల లగ్నము గల కుండలిలో లగ్నస్థుడుగా వుండుట వల్ల వ్యక్తి బాల్య దశలో సంఘర్షణతో కూడి కాస్త కఠినంగా ఉండును. 
యువావస్త, వృద్దావస్త సుఖమయంగాను, ఆనందమయంగాను కొనసాగును. చంద్రుడు వీరిని గుణవంతునిగా చేయును. వీరి మనస్సు 
కల్పనాశీలత, అస్తిరత్వంతో కూడినదై ఉండును. కన్యా లగ్నము యొక్క కుండలిలో చంద్రుడు యది లగ్నస్థముగా వుండిన ఎడల తల్లితో 
స్నేహపూరితమైన సంబంధాలు కలిగి వుండుటకు అవకాశములు తక్కువ. ఈ లగ్నములలో చంద్రుడు దశమాదిపతిగా ఉండి అశుభ కారకుడు 
కాగలడు. సప్తమ భావములో దీని దృష్టి వుండుట వలన జీవిత భాగస్వామి క్రోది, సాహసి, మహత్వకాంక్ష గలవారై వుండెదరు. లగ్నస్థ చంద్రుడు 
యది శుభగ్రహములతో యుతి లేదా దృష్టి కలిగి ఉన్న ఎడల సప్తమ భావముతో సంబంధిత ఉత్తమ ఫలితాలను పొందగలరు. 


కుజడు 

తుల లగ్నము గల కుండలిలో కుజుడు ద్వితీయ, సప్తమ భావము యొక్క అధిపతి కాగలడు. ప్రథమ భావములో స్థితిలో వున్న కుజుడు వ్యక్తిని 
ద్వితీయాదిపతుడుగా వుండుట వల్ల ఆర్థిక లాభములను కలిగించును. వ్యాపార, వర్తకములలో మంచి లాభపేక్ష కలుగును. స్వతంత్రంగా పని 
చేపట్టుట వల్ల వీరికి లాభములు కలుగును. భాగస్వామ్యంలో నష్టము కలిగే అవకాశాలున్నాయి. లగ్నస్థ కుజుడు వారి పూర్ణ ధృష్టితో చతుర్ధ, 
సప్తమ, అష్టమ బావములను చూస్తున్నాడు. సుఖ భావములో కుజునితో దృష్టి కలిగి వుండుట కారణముగా సోదరుల నుంచి అపేక్షిత సమ్యోగము 
లభించకపోవచ్చు. పూర్ణ భౌతిక సుఖం లభించుటకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వైవాహిక జీవితములో కష్టములను ఎదుర్కొవాల్సి 
వచ్చును. అష్టమ భావము పీడించబడి వుండుట వలన కుజుని దశావదిలో అరోగ్య సంబంధమైన సమస్యలను ఎదుర్కొవాల్సి రావచ్చు. 


బుధుడు 

తుల లగ్నము కుండలిలో బుధుడు నవమాదిపతి, ద్వాదశాదిపతి. ఇది ఈ లగ్నములో కారక గ్రహముగా పాత్రను నిర్వహించును. లగ్నస్తుడుగా 
ఉండి ఇది వ్యక్తికి నవమ మరియు దశమ భావముల ఫలితాలను ఇచ్చును. ఇది వ్యక్తిని ధార్మిక, బుద్దివంతునిగా చేయును. ప్రభుత్వం, 
ప్రభుత్వతంత్రముద్వారా వీరికి సమ్యోగం, సమ్మానం ప్రాప్తి చెందగలదు. జన్మ స్థలమునకు దూరముగా వీరి భాగ్యము వికసించును. వీరికి 
తల్లిదండ్రుల ప్రేమ, సమ్యోగము లభించగలదు. బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ భావమును చూస్తున్నాడు. దీంతో వైవాహిక జీవితం 
సుఖమయంగా ఉండును. సంతానం, జీవిత బాగస్వామి వల్ల సమ్యోగము లభించగలదు. లగ్నస్థ బుధుడు పాప గ్రహములతో పీడించబడి 
ఉండటం వల్ల ధనం, సుఖం, కుటుంబ జీవితములో సమస్యలు ఏర్పడవచ్చు. 


గురువు 

తుల లగ్నము గల కుండలిలో గురువు అకారక గ్రహము అవుతాడు. ఇది తృతీయ, షష్టమ భావము యొక్క అధిపతి కాగలడు. గురువు యది 
కుండలిలో లగ్నస్థంగా ఉండటం వల్ల ఇది వీరిని ఆత్మవిశ్వాసంతో పరిపూరితం చేయును. వీరిని సాహసిగా చేయును. ఈ జాతకులు తమ బుద్ధి 
కుశలతో జీవితంలో ధనము, మాన 'సమ్మానములను పొందుతారు. లగ్నములో కూర్చొని ఉన్న గురువు పంచమ, సప్తమ, నవమ భావమును 


చూస్తున్నాడు. పంచమ భావములో గురువు యొక్క దృష్టి ఈ లగ్నములో సంతాన కారకుడుగా ఉండును. ఇది మీకు భౌతిక క్షమత, ఉచ్చ 
శిక్షను ప్రధానించును. సోదరుల నుంచి సమ్యోగం లభించగలదు. జీవిత భాగస్వామి నుంచి సమ్యోగ పూరితమైన, ప్రేమపూరితమైన సంబంధాలు 
ప్రధానించును. మాతృ పక్షం నుంచి లాభములను కలిగించును. 


శుకుడు 

క్ర లగ్నము యొక్క కుండలిలో శుక్రుడు లగ్నాదిపతి, అష్టమాదిపతి అవుతాడు. ఈ లగ్నములో ఇది కారక గ్రహం యొక్క భూమికత్వమును 
నిర్వహించును. ప్రథమ భావములో శుక్రుని యొక్క స్థితి కారణముగా వ్యక్తి చురుకుగా, ఆత్మవిశ్వాసముతో పరిపూరితంగాను ఉండును. శుక్రుని 
శుభ ప్రభావం కారణంగా వ్యక్తి సామాన్యంగా అరోగ్యంగాను, నిరోగస్తునిగా ఉండెదరు. సౌందర్యముపై ఆకర్షత కలిగి వుండెదరు. సంగీతము 
మరియు కళల యందు అభిరుచి కలిగి ఉండెదరు. సప్తమ భావంలో శుక్రుని పూర్ణ దృష్టి ఉండటం వల్ల వ్యక్తికి అనేక ప్రేమ ప్రసంసనలు వుండును. 
ఈ విషయం కారణముగా జీవిత భాగస్వామితో ఒడిదుడుకులు కూడా కలుగును. విలాసములకు సంబంధమైన వస్తువులపై ధనాన్ని ఖర్చు 
చేయడమంటే వీరు ఇష్టపడతారు. 


శని 

తుల లగ్నం యొక్క కుండలిలో శని చతురాధిపతి, పంచమాధిపతిగా ఉండి కేంద్రం, త్రికోణ భావములకు అధిపతిగా ఉండును. ఈ రెండు 
భావముల అధిపతిగా ఉండుట వల్ల శని ప్రముఖ కారక గ్రహంగా ఉండును. ఈ లగ్నంలో శని లగ్నస్థుడుగా వుండుట వల్ల తల్లిదండ్రుల నుంచి 
స్నేహ సమ్యోగము ప్రాప్తించగలదు. విద్య యొక్క స్థితి బాగుండును. వృత్తి విజ్ఞాన సంబందమైన శిక్షలో వీరికి విషేశకరమైన సఫలత 
లభించగలదు. శని తన యొక్క పూర్ణ ధృష్టి కారణముగా తృతీయ, సప్తమ, దశమ భావములను చూస్తున్నాడు. అందు వల్ల వీరిలో దయ, 
కరుణ స్వభావం అధికంగా ఉండును. శని వీరిని ధనవంతునిగా చేయుటతో పాటు భూమి, వాహన సుఖంను కూడా ప్రధానించును. 
బంధుమిత్రులతో వివాదాలు, మతబేధములకు అవకాశములు వున్నవి. 


రాహువు 

వీరి జన్మము తుల లగ్నములో జరిగింది. లగ్న భావములో రాహువు కూర్చొని వున్నాడు. దీంతో వీరు అరోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి 
రావచ్చును. రాహువు అంతర్ముకి స్వభావముకలవారుగా చేయును. దానికారణము ఏపనిని చేపట్టదలచిన ఆ పని పూర్తిఅయ్యే వరకు 
ఎవరితోనూ చెప్పరు. పని జరుగుటకు ముందు దేనిగురించి మాట్లాడినా ఆ పని జరుగుటలో సమస్యలు ఎదురుకాగలవు. లగ్నములో కూర్చొని 
వున్న రాహువు పంచమ, సప్తమ మరియు నవమ బావములను చూస్తున్నాడు. రాహువు యొక్క దృష్టి వలన శిక్షలో మధ్యలో విడువ వలసి 
అవసరమును, జీవిత భాగస్వామితో, సంతానంతో సమ్యోగము లేకుండుట, భాగ్య హాని కలుగజేయును. 


కేతువు 

కేతువు తుల లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థముగా పంచమ, సప్తమ, నవమ బావమును చూస్తున్నాడు. లగ్నములో కూర్చొని ఉన్న కేతువు 
వ్యక్తిని పరిశ్రమి, సాహసిగా చేయును. సాహసము, పరిశ్రమ కారణముగా వ్యక్తి కఠినమైన పనులను కూడా పూర్తిచేయ శక్తి కలవాడై వుండును. 
ఇతరుల ధనముపై వీరి దృష్టి వుండును. శిక్షలో కేతువు బాదకముగా వుండును. సాదారణముగా వీరిలో ధార్మిక భావనలు అధికముగా వుండును. 
మనస్సులో అనవసర భయాలు ఉండును. పందెలు, జాదములలో ధనము అనవసరముగా ఖర్చుకాగలదు. 


వృశ్చిక లగ్నము - లగ్నస్థ గ్రహములు - ఫలితాలు 


వృశ్చిక లగ్నము యొక్క అధిపతి కుజుడు. దశమ స్థానం, కేంద్ర స్థానానమైన దశమాధిపతి సూర్యుడు, ధన స్థానమైన 2 వ, పుత్ర స్థానం త్రికోణ 
స్థానం అయిన పంచమ స్థానాధిపతి గురువు, యోగకారకుడు, త్రికోణ స్థానాధిపతి అయిన చంద్రుడు వృశ్చిక లగ్నానానికి శుభం కలిగిస్తారు. 
సప్తమ స్థానాధిపతి మరియు వ్యయ స్థానమైన ద్వాదశ స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు, అష్టమ స్థానాధిపతి మరియు లాభాధిపతి అయిన 
బుధుడు ఈ లగ్నానికి అశుభం కలిగిస్తారు. 


సూర్యుడు 

వక లగ్నము గల కుండలిలో సూర్యుడు దశమాధిపతిగా ఉండుట వల్ల కారక గ్రహము కాగలడు. కుజుని యొక్క రాశిలో లగ్నస్లముగా 
ఉండి సూర్యుడు వ్యక్తికి ఆత్మబలమును ప్రధానించును. ఇది బుద్దివంతునిగాను, మహత్వకాంక్షిగాను చేయును. ప్రభుత్వ పక్షం నుంచి లాభాలను 
కలిగించును. సూర్యుడు కర్మాదిపతిగా ఉండుట వల్ల వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం. ఏ వ్యక్తి యొక్క కుండలిలో ఈ స్థితి ఉన్నదో 
వారికి తండ్రి వద్ద నుంచి సమ్యోగము, స్నేహము లభిస్తుంది. సప్తమ భావములో స్థితిలో వున్న శుక్రుని రాశి వృషభముపై సూర్యుని యొక్క దృష్టి 


శృంగార, సౌందర్య సంబంధమైన వస్తువుల వ్యాపారం వీరికి విషశ లాభములను ఇచ్చును. జీవిత భాగస్వామితో అశాంతి నెలకొంటుంది. 
అయితే మాతృమూర్తితో స్నేహపూరితమైన సంబంధాలు ఉంటాయి. 


చందుడు 

వృశ్చిక లగ్నం యొక్క కుండలిలో చంద్రుడు భాగ్యాదిపతి, త్రికోణాదిపతి కాగలడు. ఇది ఈ లగ్నము గల జాతకునికి శుభ ఫలదాయకముగా 
ఉండును. లగ్నములో చంద్రుడు స్థితిలోఉండుట వల్ల ఈ జాతకుడు అందంగా, ఆకర్షణీయంగా ఉండును. వీరు ప్రభావశాలి వ్యక్తిత్వం గలవారై 
ఉంటారు. వీరిలో ధార్మిక భావన అధికంగా ఉండును. వీరిలో దయ, కరుణా భావన ఉంటుంది. నడుము నొప్పి, పిత్త సంబంధమైన వ్యాధులు 
వచ్చే అవకాశం. భాగ్యం యొక్క బలం కారణంగా వీరి పని సునాయసంగా జరుగును. సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు. సప్తమ 
భావములో చంద్రుని యొక్క దృష్టి కారణముగా అందమైన జీవిత బాగస్వామి ప్రాప్తించును. జీవిత భాగస్వామి నుంచి వీరికి సమ్యోగము 
లభించును. 


కుజుడు 

వృశ్చిక లగ్నములో కుజుడు లగ్నాధిపతిగా ఉండుట వల్ల శుభ కారక గ్రహం కాగలడు. షష్టమ భావం యొక్క అధిపతిగా ఉండుట వలన దీని 
శుభత ప్రభావితం కాగలదు. అప్పుడు కూడా లగ్నాధిపతిగా ఉండుట వల్ల శుభ ప్రభావములనే ఇచ్చును. లగ్నస్థు ఉండుట వల్ల విశేష లాభకారిగా 
ఉండును. ప్రథమ భావంలో స్థితిలో వున్న గ్రహాలు వ్యక్తికి దీర్గాయువును ప్రధానించును. వ్యక్తిని శారీరకంగా శక్తిశాలి, పరిశ్రమి, నిరోగిగా చేయును. 
శత్రువుల వల్ల వీరు భయవీతి పొందరు. ఇక మాతృ పక్షము నుంచి వీరికి లాభము కలుగును. లగ్నస్థ కుజుడు చతుర, సప్తమ, అష్టమ భావాలను 
చూస్తున్నాడు. కుజుడు ఏ భావమునైతే చూస్తాడో ఆ భావము యొక్క ఫలితాలు పీడించబడగలవు. అంటే.. భూమి, భవనం, వాహన సుఖం 
బలహీన పడగలదు. తల్లితో కూడా మత బేధములకు అవకాశాలు ఉండును. జీవిత భాగస్వామికి అనుకోని సమస్యలు ఏర్పడవచ్చు. వైవాహిక 
జీవితంలో కొన్ని కష్టాలు చుట్టిముట్టవచ్చును. 


బుధుడు 

బుధుడు శుభ గ్రహం అయినప్పటికీ ఈ లగ్నంలో అష్టమాదిపతి, దశమాదిపతిగా ఉండి అశుభ, అకారక గ్రహంగా ఉండును. వృశ్చిక లగ్నము 
కుండలిలో బుధుడు లగ్నస్థముగా ఉండుట వల్ల వ్యక్తి సాహసి, జ్ఞాని కాగలడు. బుధుని ప్రభావం వల్ల ఈ జాతకుడు భోజన ప్రియుడై ఉంటాడు. 
వీరు జన్మించిన తరువాత వీరి తండ్రి ఆర్థిక పరిస్థితి బలపడును. తండ్రి లేదా తండ్రి పక్షం నుంచి లాభం కలిగే అవకాశాలున్నాయి. లగ్నస్ల 
బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ భావములో స్థితిలో వున్న శుక్రుని రాశి వృశ్చికమును చూస్తున్నాడు. దాని ప్రభావము కారణముగా జీవిత 
భాగస్వామి, సంతానం నుంచి సమ్యోగము లభించగలదు. ధన సేకరణలో నిపుణులు అయినప్పటికీ కొన్ని సమయాలలో అలవాట్లు, ఉల్లాస 
సంబందమైన అలవాట్ల కారణంగాను వీరి ఆర్థిక నష్టములను ఎదుర్కొవాల్సి వచ్చును. బుధుడు సూప గ్రహములతో యుది లేదా దృష్టి కలిగి 
ఉన్న ఎడల గృహస్థ జీవితం కలహ పూరితమైనదిగా ఉండును. ఖర్చులు అధికంగా ఉండుట వల్ల అప్పులు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి 
రావచ్చును. 


గురువు 

గురువు వృశ్చిక లగ్నం యొక్క కుండలిలో ద్వితీయాధిపతి, పంచమాధిపతి కాగలడు. ద్వితీయాధిపతిగా ఉండుట వల్ల దీని యొక్క శుభత 
ప్రభావితము కాగలదు. కాని త్రికోణాదిపతిగా ఉండుట వల్ల కారక గ్రహం యొక్క ఫలితాలను ఇచ్చును. ఈ లగ్నం గల కుండలిలో గురు యది 
లగ్నస్తుడుగా వుండిన ఎడల వ్యక్తి చూడడానికి అందంగాను, పరిపూర్ణ ఆత్మవిశ్వాసము కలిగి ఉండును. గురువు యొక్క ప్రభావము కారణంగా 
ఉచ్చ శిక్షలను పొందెదరు. బుద్ధి కుశలత గలవారై ఉండెదరు. భవిష్యత్తు కొరకు ధన సంచయం చేయు అలవాట్లు ఉండుట కారణముగా 
సాదారణముగా వీరి జీవితము సుఖమయంగానే ఉంటుంది. లగ్నస్థ గురువు తన యొక్క పూర్ణ దృష్టితో పంచమ, సప్తమ, నవమ భావములను 
చూస్తున్నాడు. గురువు యొక్క దృష్టి కారణముగా వ్యక్తి ధనవంతుడు, సంతానం గలవాడు, గౌరవనీయమైన వ్యక్తికాగలడు. 


శుక్రుడు 

శుక్రుడు వృశ్చిక లగ్నం గల కుండలిలో సప్తమాదిపతి, ద్వాదశాదిపతిగా ఉండుట వల్ల అకారక, అశుభ గ్రహము రూపంలో కార్యములను 
చేయును. శుక్రుడు కుండలిలో లగ్నస్థుడుగా ఉండటం వల్ల శరీరం, ఇతర వ్యవహారములలో విపరీత ప్రభావములను కలిగించును. ఆరోగ్య హాని 
ఉండవచ్చును. మానసికంగా సమస్యలను కలిగించును. లగ్నస్థ శుక్రుడు పూర్ణ దృష్టి ద్వారా సప్తమ బావములో స్వరాశి వృశ్చికమును 
చూస్తున్నాడు. జీవిత భాగస్వామితో మత బేధములు ఉండగలవు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కష్టాలతో ప్రభావితం కాగలడు. భాగస్వామి 
నుంచి హాని కలుగవచ్చును. వస్త్రము, శృంగారం, సుగంధ పదార్థముల వ్యాపారాలు వీరికి లాభాలను తెచ్చిపెడతాయి. వ్యవసాయ సంబంధ 
వ్యాపారాలు కూడా వీరికి లాభాలను కలిగిస్తాయి. 


శని 

వృశ్చిక లగ్నము యొక్క కుండలిలో శని తృతీయాదిపతి, చతురాదిపతిగా ఉండుట వల్ల అకారక గ్రహము కాగలదు. ఏ వ్యక్తి యొక్క 
కుండలిలో ఇది ప్రథమ భావములో వుండునో వారికి అరోగ్య సంబంధ సమస్యలను ఎదుర్కొవలసి వచ్చును. వీరికి ప్రభుత్వ రంగం నుంచి కష్టాలు 
కలుగును. దుర్శటన జరిగే అవకాశాలు ఉన్నాయి. స్త్రీల కుండలిలో వృశ్చిక లగ్నంలో లగ్నస్థ శని సంతాన విషయంలో కష్టకారి కాగలడు. 
ప్రథమస్థ శని తృతీయ, సప్తమ, దశమ భావములను పూర్ణ దృష్టి ద్వారా చూస్తున్నాడు. శని యొక్క దృష్టి ఫలితంగా సోదరుల నుంచి 
సమ్యోగం లభించగలదు. వ్యతిరేక లింగపు వ్యక్తికి లాభం కలుగును. చాలా ప్రేమ ప్రశంసలు ఉండగలవు. మెట్టింటి వారి నుంచి లాభం కలుగును. 
కాని జీవిత భాగస్వామి నుంచి అనుకోని సమస్యలు ఏర్పడవచ్చు. 


రాహువు 

ఈ లగ్నం యొక్క కుండలిలో రాహువు లగ్నస్థంలో ఉండటం వల్ల వ్యక్తికి శారీరక సమస్యలు కలుగవచ్చును. ఆరోగ్య హాని కూడా 
కలుగవచ్చును. రాహువు యొక్క దశావదిలో వ్యాధులు వచ్చేందుకు అవకాశలు మెండుగా ఉన్నాయి. దీని వల్ల ప్రభావితం అయ్యే వ్యక్తిలో 
ఆత్మవిశ్వాసం బలహీనపడును. లగ్నస్థ రాహువు పంచమ, సప్తమ మరియు, నవమ భావమునకు దృష్టిని ప్రధానించును. రాహువు యొక్క 
దృష్టి కారణంగా వ్యక్తికి ఉద్యోగ వ్యాపారాలలో కష్టాలను ఎదుర్కొవలసి వచ్చును. అకస్మాత్తుగా హాని కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి 
అనేక ప్రేమ ప్రశంసలు ఉండగలవు. వైవాహిక జీవితంలో కష్టాలను ఎదుర్కొవాలసి వచ్చును. జీవిత భాగస్వామితో సమస్యలు ఏర్పడవచ్చు. 


కేతువు 

కేతువు వృశ్చిక లగ్నం యొక్క కుండలిలో వుండిన ఎడల వ్యక్తి సామాన్యముగా అరోగ్యముగా వుండును. కేతువు యొక్క ప్రభావం కారణంగా 
వ్యక్తి శారీరకంగా ధృడంగా, శక్తివంతంగా ఉంటాడు. సామాజిక ప్రతిష్ట, గౌరవ మర్యాదలను పొందుతారు. మాతృ పక్షం నుంచి స్నేహం, 
సమ్యోగము లభించగలదు. పంచమ, సప్తమ, నవమ భావములలో కేతువుతో దృష్టి కలిగి ఉండటం వల్ల వ్యక్తికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
జీవిత భాగస్వామి, సంతానం యొక్క సందర్భాలలో కష్టాల అనుభూతి కలుగగలదు. 


ధను లగ్నము - లగ్నస్థ గ్రహములు - ఫలితాలు 


ధను లగ్నం యొక్క అధిపతి గురువు. ఈ లగ్నములో జన్మించిన వారికి మానవీయ విలువలు ఉంటాయి. ఇతరుల పట్ట దయాబావము కలిగి 
ఉంటారు. వీరు శివుని పట్ల నమ్మకం కలిగి భాగ్యశాలిగా ఉండెదరు. ఈ లగ్నంలో మీరు జన్మించడం వల్ల లగ్నములో స్థితిలో వున్న గ్రహాలు ఏ 
విధమైన ప్రభావములను చూపుతాయో ఇప్పుడు చూద్దాం. 


సూర్యుడు 
ధను లగ్నం యొక్క కుండలిలో సూర్యుడు భాగ్యాదిపతి కాగలడు. ఇది యది లగ్నంలో విరాజితమవ్వడం వల్ల వ్యక్తికి అందమైన 
శరీరం కలుగుతుంది. జ్ఞానము, బుద్ది, ఆత్మబలమును ప్రదానించును. ఈ జాతకుడి మాటలు ప్రభావంతంగాను, ఆకర్షణీయముగాను 
ఉంటాయి. వ్యాపారం లేదా ఉద్యోగం రెండూ వీరికి కలిసి వస్తాయి. రాయుట, చదువుట ఇంకా భౌతిక కార్యములలో లోపప్రియతను 
పొందగలరు. చిత్ర కళ లేదా శిల్పకళలలో వీరికి అభిరుచి ఉంటుంది. లగ్నస్థ సూర్యుని సప్తమ భావములో బుధుని యొక్క రాశి 
మిథునమును చూస్తున్నాడు. సూర్యుని దృష్టి ఫలితం వల్ల ఆర్ధిక పరిస్థితి బాగుండును. భాగ్యాదిపతి సూర్యుడు ప్రభుత్వ రంగం 

= లట యం థి థి నో 
నుంచి లాభంను కలిగించును. జీవిత భాగస్వామి, సంతాన సుఖం లభించగలదు. 


చంద్రుడు 

, ధను లగ్నము గల కుండలిలో అష్టమాదిపతిగా ఉండటం వల్ల మంచి ఫలితాలను ఇచ్చును. యది చంద్రుడు లగ్నము 
స్థితిలో ఉండటం వల్ల వ్యక్తి యొక్క మనస్సు స్థిరత్వము లేకుండా ఉండును. అనుసందానాత్మక పనులలో వీరి అభిరుచి ఉండగలదు. 
లగ్నస్థ చంద్రుని కారణంగా వ్యక్తి ఆరోగ్య సంబందమైన సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చును. వ్యక్తి ప్రయాణాల పట్ల ఆసక్తి 
గలవాడై ఉండును. కళలతో కూడిన విభిన్న రంగములలో, లేఖనములో వీరికి అభిరుచి అధికంగా ఉండును. చంద్రుని దృష్టి సప్తమ 
భావములోని సింహరాశిపై పడుతుండటం వల్ల, మిత్ర రాశి కారణంగా అందమైన, సమ్యోగముగల జీవిత బాగస్వామి లభించవచ్చు. 
సంతాన సుఖం కాస్త ఆలస్యముగా కలుగుతుంది. 


కుజుడు 

కుజుడు ధను లగ్నం యొక్క కుండలిలో పంచమాదిపతి, దశమాదిపతిగా ఉండి శుభ కారక గ్రహంగా ఉండును. కుజుడు వీరిని 
పరిశ్రమిగా ఉండును. వ్యక్తి తన పరిశ్రమ, శేద్ద వల్ల ధనంను ఆర్టిస్తారు. విపరీత లింగం పట్ట ఆసక్తి కలుగుతుంది. కుజుడు గురువు 
యొక్క ధనురాశిలో ఉండుట వలన శిక్షామార్గములో అవరోధాలను కలిగించును. ప్రథమస్థ కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ 
బావమును చూస్తున్నాడు. ఈ దృష్టి కారణంగా గృహస్థ జీవితంలో భార్యాభర్తల మధ్య సమస్యలు ఏర్పడవచ్చును. చిన్నచిన్న 
వివాదాలు కూడా మొదలవుతాయి. 


బుధుడు 

బుధుడు ధను లగ్నము గల కుండలిలో సప్తమ, దశమ 2 కేంద్రముల అధిపతి కాగలడు. 2 కేంద్రముల అధిపతిగా ఉండటం వల్ల ఈ 
గ్రహం అకారక గ్రహం కాగలడు. కాని బుధుడు లగ్నస్థుడుగా ఉండటం వల్ల వ్యక్తికి అందమైన, నిరోగములతో కూడిన శరీరం 
ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి స్నేహమును, సమ్యోగమును ప్రధానించును. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి లాభం, 
గౌరవమును ప్రదానించును. మెట్టింటి నుంచి వీరికి సమయానుకూలంగా లాభమును ప్రదానించును. బుధుడు సప్తమ భావములో 
స్థితిలో వున్న స్వరాశిని చూస్తున్నాడు. ఈ కారణం వల్ల అందమైన, సమ్యోగము గల జీవిత భాగస్వామి లభించే అవకాశం. మిత్రుల 
నుంచి భాగస్వామ్యుల నుంచి లాభాలు కలుగును. ఇక వ్యాపారములో లాభములు కలుగును. ఆర్థిక స్థితి బలంగా ఉండును. 


గురువు 

గురువు ధన లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి, చతురాదిపతి కాగలడు. కుండలిలో యది గురువు స్వరాశి ధనురాశిలో 
లగ్నస్థముగా ఉండటం వల్ల వ్యక్తికి అందమైన, అరోగ్యకరమైన శరీరం ఉంటుంది. వ్యక్తి బుద్ధి జ్ఞానము కలిగి ఉండును. సమాజంలో 
గౌరవ మర్యాదలు, ప్రతిష్టలను అందుకోగలరు. భూమి, భవనం, వాహనాలను సమకూర్చుకోగలుగుతారు. ప్రథమ భావములో 
వున్న గురువు యొక్క పూర్ణ దృష్టి పంచమ భావములో మేష రాశిలో సప్తమలో మిథునముపై, నవమ భావములో సింహరాశిపై 
ఉండును. గురువు యొక్క దృష్టి ఫలితం వల్ల వ్యక్తి సాహసం, దయాస్వభావము కలిగి ఉండును. జీవిత భాగస్వామి నుంచి, 
సంతానం నుంచి ఆనందాలు అందుకోగలరు. జీవితంలో ఐశ్వర్యం, సుఖంతో పరిపూర్ణంగా ఉండును. ఉద్యోగం, వ్యాపారాల్లో 
సఫలత లభించగలదు. శత్రు భయము ఉండగలదు.. కాని వారు ఈ జాతకులకు హాని కలిగించలేరు. 


శుక్రుడు 

క్‌ యొక్క కుండలిలో శుక్రుడు అకారక, అశుభ గ్రహం కాగలదు. ఇది ఈ లగ్నం యొక్క కుండలిలో 6 వ, 11 వ 
భావములకు అధిపతిగా ఉండును. శుక్రుడు ధను లగ్నములో లగ్నస్థముగా ఉండుట వల్ల వ్యక్తి చూడడానికి అందంగా ఉంటాడు. 
కాని శుక్రుడు షష్టమాదిపతిగా ఉండుట వల్ల వ్యక్తికి అరోగ్య సంబంధ సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చును. శుక్రుడు 
ఏకాదశాదిపతిగా ఉండటం వల్ల ఆర్థిక స్థితి బాగుపడును. రాజకీయ క్షేత్రముల నుంచి లాభాన్ని ప్రధానించును. శుక్రుని ప్రభావం 
కారణముగా వీరికి ప్రభుత్వ ఉద్యోగం లభించుటకు అవకాశాలు ప్రభాలముగా ఉన్నాయి. సంగీతం, కళల యందు ఆసక్తి 
అధికముగా ఉండును. శుక్రుడు సప్తమ భావములో మిత్ర గ్రహమైన మిథునంపై పూర్ణ దృష్టి కల్లి ఉండును. ఫలితంగా వీరి జీవిత 
భాగస్వామి అందంగాను, సమ్యోగము గలవారుగాను ఉండును. గృహస్థ జీవితం సుఖమయంగా ఉండును. 


శని 
శని ధను లగ్నము యొక్క కుండలిలో ద్వితీయ, తృతీయ భావము యొక్క అధిపతి కాగలడు. ఈ లగ్నంలో శని లగ్నస్థంలో 
ఉండటం వల వ్యక్తి సన్నగా ఉంటాడు. శని ప్రభావము కారణముగా వ్యక్తి నేత రోగం వలన పీడించబడగలడు. వీరికి స్వతంత్రంగా ఏ 
3) YU ఆ అ) 
నిర్ణయము తీసుకొవాలన్నా, కష్టంగా ఉండును. జీవితంలో ప్రగతి కొరకు ఇతరుల సమ్యోగము వీరు అధికముగా కోరుకుంటారు. 
ధనం భద్రపరచుటలో ప్రవృత్తి కలిగి ఉంటారు. ఇక ఈ జాతకులకు అకస్మాత్తుగా లాభములు కలుగే అవకాశాలు ఉన్నాయి. లగ్నస్థ 
శని తృతీయ భావంలో కుంభ రాశిని, సప్తమ భావంలో మిథున రాశిని, దశమ భావంలో బుధుని రాశి కన్యను చూస్తుండును. ఈ 
భావములలో శని యొక్క దృష్టి ఉండటం వల్ల మిత్రుల నుంచి అపేక్షిత లాభం, సమ్యోగము లభించదు. భాగస్వాముల నుంచి ఆపద 
కలిగే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో కష్టం యొక్క అనుభూతి కలుగుతుంది. 


రాహువు 

ధను లగ్నం యొక్క కుండలిలో రాహువు లగ్నస్థంగా ఉండుట వల్ల ఈ జాతకుడు పొడుగుగా, అరోగ్యంగా ఉండును. వీరి బుద్ధి 
కూటనీతి కలదై ఉంటుంది. వారి పనిని ఏ విధంగానై నా చేపట్టే నేర్చు ఉంటుంది. స్వహితం వీరి సిద్దాంతం. రాహువు యొక్క దృష్టి 
కారణంగా సంతాన సుఖంలో బాధలు, జీవిత భాగస్వామి నుంచి సమ్యోగము లభించుటకు అవకాశాలు తక్కువగా ఉండును. జీవిత 
భాగస్వామి ఆరోగ్యం కారణంగా సమస్యలు ఏర్పడవచ్చు. 


కేతువు 

కేతువు యొక్క ఉప స్థితి ధను లగ్నం యొక్క కుండలిలో ప్రథమ భావంలో ఉండుటం వల్ల వ్యక్తి జాతకుడికి అనారోగ్యాలు ఏర్పడే 
అవకాశం ఉంది. నడుము, శరీర చేర్పులలో నొప్పి ఉండగలదు. ఆత్మబలం లోపము కారణంగా ఏ విధమైన మహత్వపూరితమైన 
విషయాల్లోనూ నిర్ణయాలు తీసుకొనుట కఠినంగా ఉండును. 


మకర లగ్నస్థ గ్రహాలు- మకర లగ్నస్థ గ్రహ ఫలితాలు 


మకర రాశి జాతకులు గుండ్రని ముఖం కలిగి ఉంటారు. సన్నని బలహీనమైన దేహం కలిగి ఉంటారు. ఇతరుల ఆదరణను పొందే నేర్పు 
ఉంటుంది. తమ వ్యవహారములందుగాని, తాము చేయు వృత్తి, వ్యాపారముల యందు ఇతరులతో చక్కని చాతుర్యం కలిగి ప్రవర్తిస్తారు. ధన 
సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. మితంగా వ్యయం చేస్తూ పనులు చక్కబెట్టుకొవడం వీరి సహజ స్వభావం. ప్రతిఫలం లేనిదే ఖర్చు 
పెట్టుట వీరికి గిట్టదు. కుటుంబసభ్యులపై అనురాగం ఎక్కువ. వీరికి ప్రతి పనిలోను విఘ్నములు పొందుటకుగాని, ఆలస్యమగుట గాని 
జరుగును. వివాహ విషయంలో కొన్ని వివాదాలు ఎదురుకావచ్చు. 


సూర్యుడు 

are సూర్యుడు అష్టమాధిపతి. అష్టమాధిపతి లగ్నంలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎముకల 
నొప్పి, ఉదర సంబంధ వ్యాధులు కలిగే అవకాశాలుంటాయి. నేత్ర వ్యాధులు కలుగుతాయి. సూర్యుడు తన శత్రు స్థానమున ఉండడం వల్లల వీరి 
జీవితంలో కొన్ని సందర్భాల్లో కఠిన సమస్యలు ఎదుద్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో విజయం 
సాధించాల్సి ఉంటుంది. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారం చేయాలన్న కోరిక ఉద్యోగం చేయాలన్న ఆసక్తి కలగలుపుగా 
ఉంటాయి. 


చంద్రుడు 

అ 
మకర లగ్నంలో చంద్రుడు సప్తమాధిపతి. శత్రు రాశిలో లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి సౌందర్యం ఇస్తాడు. అయితే, చంద్రుడు శత్రు స్థానంలో 
ఉండటంతో వీరు విచిత్ర మనస్తత్వంతో కనిపిస్తారు. ఈ జాతకులకు కళ్లు, చెవుల వాటి వ్యాధులు ఏర్పడవచ్చు. చంద్రుడు లగ్నం నుంచి సప్తమ 
స్థానమును మీద దృష్టి పెట్టడం వల్ల జీవిత భాగస్వామి అందం, గుణం కలిగి ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యం అనుకూలత కలిగి 
ఉంటారు. 


కుజుడు 

మకర లగ్నానికి కుజుడు సుఖాధిపతి, లాభాధిపతి. కుజుడు లగ్నంలో ఉంటే ఆ వ్యక్తి కోధ స్వభావం కలిగి ఉంటాడు. తండ్రి వైపు బంధువుల 
సహకారం లభిస్తుంది. తండ్రి వల్ల పేరు, ప్రఖ్యాతలు వస్తాయి. శని ప్రభావం కారణంగా తండ్రి వైపు ఆస్తులు త్యాగం చేయవలసిన పరిస్థితి 
సంభవించగలదు. లగ్నస్థ కుజుడు 4, 7,658 స్థానాల మీద దృష్టి సారిస్తాడు. అందువల్ల ధార్మికత ఉంటుంది. వైవాహిక జీవితంలో కలతలు 
కలుగుతాయి. మకర లగ్నంలో కుజడు ఉచ్చ స్థితి కారణంగా వ్యక్తి క్రోధ స్వభావం కలిగి ఉంటారు. తల్లి కూడా ఉద్రేక స్వభావం కలిగి 
ఉంటుంది. 


బుధుడు 

మకర లగ్నానికి బుధుడు షష్టమాధిపతి, నవమాధిపతి. మకర లగ్నస్థ బుధుడు వ్యక్తికి జ్ఞానం, బుద్ధికుశలత కలిగి ఉంటాడు. ఈ జాతకులు దైవ 
భక్తి దయా స్వభావం, కళాభిరుచి కలిగి ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ధనం ప్రాప్తిస్తాయి. సప్తమ స్థానం మీద, బుధ దృష్టి 
ఫలితంగా జీవిత భాగస్వామి అందంగా సామర్ద్యశాలిగా ఉంటుంది. షష్టామాధిపతి దృష్టి కారణంగా వైవాహిక జీవితంలో కలహాలు ఏర్పడి 


భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. సంతానం కలగడంలో జాప్యం కలిగే అవకాశం. 


గురువు 

మకర లగ్నానికి గురువు తృతీయ వ్యయ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. కనుక గురువు ఈ లగ్నానికి అకారక గ్రహం. లగ్నస్థ గురువు 
వ్యక్తికి జ్ఞానం, సుగుణం కలిగిస్తాడు. ఈ జాతకులకు క్షమాగుణం ఎక్కువ. ఇతరుల కలతలు వీరిని ప్రభావితం చేస్తాయి కనుక కొన్ని 
సమస్యలను ఎదుర్కొంటారు. లగ్నస్థ గురువు పంచమ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టి పెడతాడు కనుక వివాహానంతరం అదృష్టం వస్తుంది. 


శుక్రుడు 

మకర లగ్నానికి పంచమ, సప్తమ, దశమ స్థానాలకు కారకత్వం వహిస్తాడు. మకర లగ్నానికి శుక్రుడు శుభుడు. మకర లగ్నస్థ శుక్రుడి 
కారణంగా వ్యక్తి అందం, బుద్ధి కుశలత కలిగి ఉంటాడు. లగ్నస్థ శుక్రుడు వీరిని విలాసవంతులు, స్వార్గపరులుగా చేస్తుంది. తమ అవసరానికి 
అనుగుణంగా తమ తీరును మార్చుకుంటారు. ఈ జాతకులు అవసరార్ధం మిత్రులను కలిగి ఉంటారు. స్త్రీలెన పురుషుల పట్ల, పురుషులైన స్త్రీల 
పట్ల సహజంగానే ఆకర్షితులు అవుతారు. సప్తమ స్థానమైన కటక రాశి మీద శుక్రుడి దృష్టి పడటం వల్ల వీరి మీద జీవిత భాగస్వామి ప్రేమను 
అప్యాయతను కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి సుఖదుఃఖంలో సహాయ సహకారాలను అందిస్తారు. 


శని 

మకర లగ్నస్థ శని లగ్నాధిపతి, ద్వితీయ స్థానాలకు ఆధిపత్యం వహించే కారక గ్రహం. దీంతో ఈ జాతకుడు భాగ్యశాలి కాగలడు. 
ఆకర్షణీయమైన శక్తివంతమైన శరీరాకృతి కలిగి ఉంటాడు. ఉద్యోగ వ్యాపారాలలో సాఫల్యం లభిస్తుంది. ఆకర్షణీయంగా మాట్లాడ లేరు. ప్రభుత్వ 
సేవారంగంలో పని చేసే అవకాశాం లభిస్తుంది. తల్లితో చక్కని సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. శని తృతీయ, సప్తమ, దశమ దృష్టి కారణంగా 
జీవిత భాగస్వామికి కష్టాలు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం. 


రాహువు 

మకర లగ్నంలో రాహు స్థితి కారణంగా అనవసర హడావిడి ఎక్కువే. కార్య హాని జరిగే అవకాశాలున్నాయి. అనుకున్న పనులు సాధించడంలో 
తరచూ ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో ఆసక్తి ఉన్నా ఉద్యోగమే లాభదాయకంగా ఉంటుంది. లగ్నస్థ రాహువు సప్తమ దృష్టి 
కారణంగా సంసార జీవితంలో జీవిత భాగస్వామి నుంచి, మిత్రుల నుంచి తగిన సహకారం లభించదు. 


కేతువు 

మకర లగ్నంలో ఉన్న కేతువు ఆరోగ్య సమస్యలకు హేతువు. తరచూ ఊహించని సమస్యలు ఎదురవుతారు. శత్రువుల వల్ల సమస్యలు ఏర్పడే 
అవకాశాలున్నాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టల కొరకు అనుచిత కార్యముల చేసి అపజయం పాలవుతారు. లగ్నస్థ కేతువు స్త్రీలకు పురుషుల 
యందు, పురుషులకు స్త్రీల యందు విపరీత ఆకర్షణ కలిగి ఉంటారు. సప్తమ స్థానం మీద కేతు దృష్టి కారణంగా భాగస్వామికి కష్టాలు 
కలుగుతాయి. 


కుంభ లగ్నము - లగ్నస్థ గ్రహములు - ఫలితాలు 


కుంభ లగ్నము యొక్క అధిపతి శని. ఈ లగ్నములో సూర్యుడు, శుక్రుడు, శని శుభ కారక గ్రహములు. చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు 
అశుభ, అకారక గ్రహములుగా వుండును. కుంభ లగ్నానికి సప్తమ స్థానాధిపతి సూర్యుడు, నవమ స్థానాధిపతి శుక్రుడు, లగ్నాధి పతి శని 
శుభగ్రహాలు, కారక గ్రహాలు. తృతీయాధిపతి అయిన కుజుడు, షష్టమాధిపతి చంద్రుడు, అష్టమస్థానాధిపతి బుధుడు అశుభ గ్రహలు అకారక 
గ్రహలు. కుంభ లగ్నములో జన్మించిన వారిని ప్రథమ భావములో స్థితిలో ఉన్న గ్రహాలు వారిని ఏ విధంగా ప్రభావితం చేయునో చూద్దాము. 


సూర్యుడు 

re గల కుండలిలో సూర్యుడు సప్తమాధిపతిగా ఉండును. కేంద్ర భావం స్థితిలో ఉండి ఇది శుభ కారక గ్రహం యొక్క ఫలితాలను 
ఇచ్చును. కుంభ లగ్నం యొక్క కుండలిలో సూర్యుడు యది లగ్నస్థుడైన ఎడల వ్యక్తి చూడడానికి అందంగా, పరిపూర్ణ ఆత్మవిశ్వాసం కలిగి 
ఉండును. సప్తమాధిపతి సూర్య లగ్నస్తుడుగా ఉండటం వల్ల జీవిత భాగస్వామి అందంగాను, సమ్యోగమును ఇచ్చువాడు గాను ఉండును. 
అప్పుడప్పుడు వివాదాలు ఏర్పడతాయి. మిత్రుల నుంచి, భాగస్వాముల నుంచి సమ్యోగము లేదా లాభం కలుగుతుంది. వర్తక వ్యాపారాలలో 
త్వరగా సఫలత లభిస్తుంది. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. 


చంద్రుడు 

చంద్రుడు కుంభ లగ్నం గల కుండలిలో 6 వ భావము యొక్క స్వామిగా ఉండి అకారక గ్రహము యొక్క భూమి కత్వమును నిర్వహిస్తున్నాడు. 
ప్రథమ భావంలో చంద్రుని స్థితి ఉండటం వల్ల వ్యక్తికి దగ్గు, జలుబు, జీర్ణశక్తికి సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రుని 
యొక్క ఈ స్థితి కారణంగా వ్యక్తి యొక్క మనస్సు అశాంతితో కూడినదై ఉండగలదు. కుటుంబ జీవితంలో కలహాలు, వివాదాలు జరిగే 
అవకాశములున్నాయి. చంద్రుని దృష్టి సప్తమస్థ సూర్య రాశి సింహంపై ఉండును. ఈ దృష్టి సంబంధం కారణంగా జీవిత భాగస్వామి 
అందముగాను, మహత్వాకాంక్షిగాను ఉండును. 


కుజుడు 

కుజుడు కుంభ లగ్నం గల కుండలిలో తృతీయ, దశమ భావం యొక్క అధిపతి కాగలడు. ఈ లగ్నంలో కుజుడు అశుభ, అకారక గ్రహాల 
భూమికత్వమును నిర్వహించును. కుజుడు లగ్నస్థంగా ఉండటం వల్ల ఈ జాతకుడు ధృడమైన శారీరకము కలిగి ఉండును. వీరిలో సాహాసం, 
పరాక్రమం ఎక్కువగా ఉంటుంది. కఠోర శ్రమతో కఠినమైన పనులను కూడా పూర్తి చేస్తారు. మాతృ, పితృ పక్షం నుంచి ఈ జాతకులకు 
అనుకూల సమ్యోగము లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. స్వభావంలో ఉగ్రత కారణంగా అనవసర వివాదాలను కొని 
తెచ్చుకొనెదరు. కుజుని యొక్క దృష్టి పంచమ భావంలో వృషభం, సప్తమ భావంలో సింహం, అష్టమంలో కన్యాలో ఉండటం వల్ల జీవిత 
భాగస్వామి గుణవంతుడు, వ్యావహారిక స్వభావం గలవాడై ఉండును. వైవాహిక జీవితం సామాన్యంగా సుఖమయంగా ఉండును. సప్తమాదిపతి, 
కుజుడు పీడించబడి లేదా పాప ప్రభావంలో ఉండటం వల్ల సప్తమ భావంలో సంబంధిత సుభాలు బాధిస్తాయి. 


బుధుడు 

బుధుడు కుంభలగ్నము గల కుండలిలో పంచమాధిపతి, అష్టమాదిపతి కాగలడు. అష్టమాధిపతిగా ఉండటం వల్ల ఇది అకారక, అశుభ 
ఫలదాయిగా ఉంటుంది. లగ్నంలో దీని ఉపస్థితి కారణంగా ఈ జాతకుడు బుద్దివంతుడు, వివేకవంతుడు అవుతాడు. శిక్షా రంగంలో వీరికి సఫలత 
లభిస్తుంది. మాటల ద్వారా వీరు ప్రజలను ప్రభావితం చేస్తారు. జలక్షేత్రంలో వీరికి ఆసక్తి అధికం. పడవ ప్రయాణాలు, జల యాత్రలు వీరిని 
ఆకట్టుకుంటాయి. బుధుని దశావదిలో మానసిక సమస్యలు ఏర్పడతాయి. ప్రథమస్థ బుధుడు సప్తమ భావంలో స్థితిలో ఉన్న సింహ రాశిని 
చూస్తున్నాడు. ఈ కారణం వల్ల జీవిత బాగస్వామితో వివాదాలు, మత బేధాలు ఏర్పడతాయి. వివాహేతర సంబంధాలు కూడా ఉండే అవకాశం. 


గురువు 

కుంభ లగ్నం గల కుండలిలో గురువు అకారక గ్రహం కాగలడు. ఇది ద్వితీయ, ఏకాదశ భావము యొక్క అధిపతిగా ఉండును. లగ్నంలో దీని 
ఉపస్థితి కారణంగా వ్యక్తి బుద్ధివంతుడు, వివేకవంతుడు అవుతాడు. ఈ జాతకుల్లో ఆత్మబలం, ఆత్మవిశ్వాసం అధికం. ధన సేకరణ చేసే నైపుణ్యం 
ఉంటుంది. దీంతో ఆర్థిక సమస్యలు పెద్దగా రావు. లగ్నంలో కూర్చొని ఉన్న గురువు పంచమ, సప్తమ, నవమ భావాలపై దృష్టి కలిగి ఉండును. 
గురువు యొక్క దృష్టి కారణంగా బంధుమిత్రుల నుంచి లాభం ప్రాప్తించగలదు. పితృ పక్షం నుంచి లాభము కలుగును. సంతానం, జీవిత 
భాగస్వామి నుంచి సుఖం ఉంటుంది. 


శుకుడు 

కంక లగ్నం గల కుండలిలో శుక్రుడు సుఖాధిపతి, భాగ్యాధిపతిగా ఉండును. సుఖాధిపతి, భాగ్యాధిపతిగా ఉండటవ వల్ల ఇది ప్రముఖ కారక 
గ్రహంగా ఉంటుంది. లగ్నంలో దీని ఉప స్థితి కారణంగా వ్యక్తి అందంగా, ఆకర్షణీయంగా ఉండును. వీరు బుద్దివంతులు, గుణవంతులు 
అవుతారు. అధ్యాత్మికంలో వీరికి అభిరుచి అధికం. ఆధ్యాత్మిక కార్యకలాపములలో వీరు ఇష్టంగా పాల్గొంటారు. మాతృమూర్తి నుంచి ప్రేమ, 
సమ్యోగం లభిస్తుంది. భూమి, భవనం, వాహన సుఖం ప్రాప్తి చెందగలదు. శుక్రుడు సప్తమస్థ సింహరాశిని చూస్తున్నాడు. ఈ కారణంగా 
వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో ఒడిదుడుకులు తప్పవు. 


శని 

శని కుంభ లగ్నం గల కుండలిలో లగ్నాదిపతి, ద్వాదశాధిపతిగా ఉండి కారక గ్రహం యొక్క భూమికత్వమును నిర్వహించును. లగ్నాదిపతి 
శని స్వరాశి స్థితిలో వుండి వ్యక్తి ఆరోగ్యాన్ని, నిరోగముతో కూడిన శరీరాన్ని ప్రదానించును. శని యొక్క ప్రభావం కారణంగా వ్యక్తి 
ఆత్మవిశ్వాసముతో పరిపూర్ణత కలిగి ఉంటాడు. ఈ జాతకుడు తన వ్యక్తిత్వ తీరు వల్ల సమాజంలో గౌరవమర్యాదలు, ప్రతిష్టలను పొందుతాడు. 
లగ్నంలో కూర్చొని ఉన్న శని తృతీయ భావంలో మేషరాశి, సప్తమంలో సింహరాశి, దశమంలో వృశ్చిక రాశిని చూస్తున్నాడు. శని యొక్క 
దృష్టి కారణంగా సోదరులతో అపేక్షిత సమ్యోగములో సమస్యలు ఏర్పడతాయి. ఇక జీవిత భాగస్వామితో సమస్యలు తప్పకపోవచ్చు. 


a 


రాహువు 


ప్రథమ భావంలో అష్టమ గ్రహం రాహువు యొక్క ఉపస్థితి కారణంగా అనారోగ్యం ఏర్పడే అవకాశాలున్నాయి. రాహువు యొక్క దశా కాలంలో 
ఉదర సంబంద రోగాలు కలిగే అవకాశాలున్నాయి. వర్తక వ్యాపారాలలో సమస్యలను ఎదుర్కొవలసి రావచ్చు. వీరికి వ్యవసాయంపై కోరిక 
ఉన్నప్పటికీ ఉద్యోగం ఫలదాయకంగా ఉంటుంది. లగ్నస్థ రాహువు సప్తమ భావంలో సూర్యుని రాశి సింహాన్ని చూస్తున్నాడు. శత్రు రాశిపై 
రాహువు యొక్క దృష్టి వైవాహిక జీవిత సుఖాన్ని బలహీన పర్చును. భాగస్వాముల నుంచి ఈ జాతకులకు లాభం కలిగే అవకాశాలు తక్కువ. 
రహాస్యాలు, గుప్త విద్యల అంటే ఈ జాతకులకు మక్కువ. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. దీంతో నిర్ణయాలు తీసుకొవడంలో సమస్యలు 
ఎదుర్కొంటారు. 


కేతువు 

కేతువు కుంభ లగ్నం గల కుండలిలో లగ్నస్థంగా ఉండి వ్యక్తిని అస్థిరునిగా చేస్తున్నాడు. విపరీత లింగపు వ్యక్తిపై వీరికి అభిరుచి అధికం. వీరు 
తల్లిదండ్రులతో వివాదాలు, మనస్థాపాలు కలిగే అవకాశములున్నాయి. సప్తమ భావంపై కేతువు యొక్క దృష్టి ఉండటం వల్ల గృహస్థ సుఖంలో 
లోపం ఏర్పడుతుంది. వ్యక్తికి అన్య వ్యక్తితో సంబంధాల కారణంగా కుటుంబములో అశాంతి ఏర్పడుతుంది. కేతువుతో పాటు శుభ గ్రహాల యుతి 
లేదా దృష్టి సంబంధాలు ఉంటే గనక కేతువు యొక్క అశుభ ప్రభావం తగ్గుతుంది. 


మీన లగ్నము - లగ్నస్థ గ్రహములు - ఫలితాలు 


మీన లగ్నానికి అధిపతి గురువు. మీన లగ్నానికి చంద్రుడు, కుజుడు, గురువు కారక గ్రహాలు. ఈ కారణం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 
శుక్రుడు, సూర్యుడు, శని అకారక గ్రహాలు. అశుభ ఫలితాలు ఇస్తారు. మీన లగ్నంలో ర్యాది గ్రహాలు ఉన్నప్పుడు కలుగే ఫలితాలు ఎలా 
ఉంటాయో పరిశీలిద్దాము. 


సూర్యుడు 

హు మీన లగ్న కుండలిలో షష్టమాధిపతిగా ఉండును. షష్టమ భావంలో ఉండడం వల్ల సూర్యుడు అకారక గ్రహంగా ఉండును. మీన 

లగ్నంలో లగ్నస్థంగా ఉండి సూర్యుడు వ్యక్తిని ఆరోగ్యంగా ఉందును. ఎవరి కుండలిలో అయితే ఈ స్థితి ఉండునో వారు ఆత్మవిశ్వాసంతో 

ఉండగలరు. ఏ పనినైనాను పూర్తి మనోబలంతో పూర్తి చేయుదురు. శత్రువులు, విరోదుల నుంచి భయపడరు. సూర్యుని పూర్ణ దృష్టి సప్తమ 
భావములో కన్యా రాశిపై ఉండును. వ్యాపారం చేయలననే కోరికతో పాటు, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత 
భాగస్వామితో ఒడిదుడుకులు తప్పవు. 


చందుడు 

మీన అగ కుండలిలో చంద్రుడు పంచమాధిపతి అవుతాడు. ఈ లగ్నంలో త్రికోణాధిపతిగా ఉండటం వల్ల చంద్రుడు శుభ కారక గ్రహంగా 
ఉండును. లగ్నంలో దీని స్థితి వ్యక్తికి సుఖంగా, శుభకరంగాను ఉండును. చంద్రుని ప్రభావం వల్ల వ్యక్తి అందం, ఆకర్షణీయమునకు అధిపతి 
కాగలడు. వీరి మాటలు ఇతరులపై ప్రభావం చూపును. వీరిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉండును. అందుకే ఎలాంటి పెద్ద కార్యమును మొదలు 
పెట్టడానికి భయపడరు. మాతృ పక్షం నుంచి, మాతృమూర్తి నుంచి సుఖాన్ని, ఆదరాభినమాల్ని పొందగలరు. చంద్రుడు పూర్ణ దృష్టి ద్వారా 
బుధుని రాశి కన్యను చూస్తున్నాడు. ఈ ప్రభావం వల్ల జీవితభాగస్వామి, సంతానం నుంచి ప్రశాంతత, సుఖం లభిస్తుంది. 


కుజుడు 

కుజడు మీన లగ్నం గల కుండలిలో ద్వితీయ, నవమ భావము యొక్క అధిపతిగా ఉండును. లగ్నంలో దీని ఉపస్థితి కారణంగా వ్యక్తి శక్తిశాలి, 

పరాక్రమిగా ఉండును. ఇది వ్యక్తిని మొరటి వాడిగా చేయును. అధ్యాత్మికమంటే మీరికి ఆసక్తి ఉంటుంది. తోటి వారికి సహాయం చేసేందుకు వీరు 
ఎల్లవేళల సిద్దంగా ఉందురు. ఆర్థిక స్థితికి అడ్డంకులు ఉండవు. ఇక ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయరు. వీరికి దృష్టి దోషం, కర్ణ దోషం కలిగే 
అవకాశాలు ఉన్నవి. ప్రథమ భావ స్థితిలో ఉన్న కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ భావములను తన దృష్టితో ప్రభావితం చేస్తున్నాడు. ఈ ప్రభావం 

వల్ల మిత్రులు, భాగస్వాముల వల్ల లాభం కలుగుతుంది. 


బుధుడు 

బుధుడు మీన లగ్న కుండలిలో చతుర్ల, సప్తమ భావం యొక్క అధిపతిగా ఉండడం వల్ల క్రోదాధిపతి దోషం కారణంగా దూషించబడును. 
లగ్నంలో బుధుని ఉపస్లితి కారణంగా వ్యక్తి పరిశ్రమి కాగలడు. వారి పరిశ్రమ, బుద్ధి బలం వల్ల ధనార్జన చేస్తారు. పితృ సంపత్తి నుంచి వీరికి విశేష 
లాభాలు కలుగుతాయి. మహిళల వల్ల వీరికి లాభాలు, సమ్యోగము లభిస్తాయి. లగ్నంలో కూర్చొని ఉన్న బుధుడు సప్తమ భావంలో స్వరాశిని 
చూస్తున్నాడు. దీనీ ప్రభావం వల్ల వర్తక వ్యాపారాలలో మిత్రుల, భాగస్వాముల నుంచి సమ్యోగం లభిస్తుంది. గృహస్థ జీవితం సుఖమయంగా 


ఉంటుంది. అనుకూలమైన జీవితభాగస్వామి లభించే అవకాశం. 


గురువు 

గురువు మీన లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి, దశమాధిపతిగా ఉండును. లగ్నాధిపతిగా ఉండటం వల్ల రెండు కేంద్ర భావాలకు 
అధిపతిగా ఉన్నప్పటికి కేంద్రాధిపతి దోషం కలుగుతుంది. లగ్నంలో దీని ఉపస్థితి కారణంగా వ్యక్తి అత్యంత భాగ్యశాలిగా ఉండును. శారీరకంగా 
అరోగ్యంగా, అందంగా ఉండును. ఈ జాతకులు దయా స్వభావం, వినమ్రత కలిగి ఉంటారు. లగ్నస్థ గురువు తన యొక్క పూర్ణ దృష్టితో 
పంచమ, సప్తమ, నవమ భావాలను చూస్తున్నాడు. దీని ప్రభావం వల్ల తండ్రి, సంతానం నుంచి సుఖం లభిస్తుంది. గృహస్థ జీవితం సుఖమయంగా 
ఉంటుంది. 


శుకుడు 

శుక్రుడు మీన లగ్నకుండలిలో తృతీయ, అష్టమ భావం యొక్క అధిపతి కాగలడు. ఈ లగ్నం యొక్క కుండలిలో ఇది అకారకంగా ఉండును. 
ఈ లగ్నంలో శుక్రుడు ప్రథమ భావంలో ఉండటం వల్ల వ్యక్తి అందంగా, ఆకర్షణీయంగాను ఉండును. వీరికి పిత్తవాత రోగం కలుగు అవకాశాలు 

ఉండును. వీరి పనిలో వీరు నిపుణత కలిగి ఉంటారు. వీరు సాహసం, పరాక్రమం కలిగిన వారై ఉంటారు. వీరు ఏ విషయంనైనా చాలా లోతుగా 

తెలుసుకొనుటకు ఆసక్తి కలిగిన వారై ఉండును. తల్లి నుంచి సుఖం, సమ్యోగానికి అవకాశాలు తక్కువ. సంతానం యొక్క సందర్భంలో కష్టాలు 
ఎదురవుతాయి. సప్తమ భావంలో శుక్రుని పూర్ణ దృష్టి ఉండటం వల్ల గృహస్థ జీవితం సామాన్యంగా సుఖమయంగా ఉండును. 


శని 

శని మీన లగ్న కుండలిలో ఏకాదశాధిపతి, ద్వాదశాధిపతిగా ఉండును. లగ్న భావంలో శని యొక్క ఉపస్థితి కారణంగా వ్యక్తి సన్నగా ఉంటాడు. 
శని యొక్క ప్రభావం వల్ల వ్యక్తి నేత్ర సంబంధ వ్యాధుల వారిన పడవచ్చు. వీరికి సొంత నిర్ణయాలు తీసుకొవడం సాధ్యం కాకపోవచ్చు. జీవితంలో 
ప్రగతి కొసం ఇతరుల సలహాలను పాటించాల్సి వస్తుంది. ధన సేకరణ యొక్క ప్రవృత్తి ఉంటుంది. షేయర్‌, పందాలు, లాటరీల వలన ఈ 
జాతకులకు అకస్మాత్తు లాభాలు కలిగే అవకాశం. లగ్నస్థ శని తృతీయ భావంలో వృశ్చిక రాశిని, సప్తమ భావంలో కన్యా రాశిని, దశమ 
భావంలో గురుని రాశి ధను చూస్తుండును. ఈ భావాలో శని యొక్క దృష్టి ఉన్న ఎడల మిత్రుల నుంచి అపేక్షిత లాభం, సమ్యోగం లభించదు. 
ఇక భాగస్వాముల నుంచి హాని ఏర్పడే అవకాశం. దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. 


రాహువు 

రాహువు మీన లగ్న కుండలిలో లగ్నస్థంగా ఉండటం వల్ల ఈ జాతకుడు కండలు తిరిగిన బలశాలి అయి ఉండును. రాహువు వీరికి చతురతను, 
బుద్దిని ప్రసాధించును. వీరిలో స్వార్థ భావన ఉంటుంది. అనుకున్న కార్యాలను సాధించుటకు, వీరు ఎవరితోనైనా మితృత్వంను చేస్తారు. పనిని 
ఎలా పూర్తి చేసుకొనవలనో వీరికి బాగా తెలుసు. వీరిలో సహాసం అధికంగా ఉండును. లగ్నస్థ రాహువు సప్తమ భావంలో స్థితిలో ఉన్న బుధుని 
కన్యా రాశిని చూస్తున్నాడు. దీని ప్రభావం వల్ల సంతానం యొక్క సందర్భంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవితభాగస్వామి 
అరోగ్య సంబంధమైన సమస్యలతో బాధించబడును. గృహస్థ జీవితంలో సమస్యలు తప్పకపోవచ్చు. 


కేతువు 

కేతువు మీన లగ్న కుండలిలో లగ్నస్గంగా ఉండటం వల్ల వ్యక్తి అరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. నడుము నొప్పి, వాత వ్యాధులు కలిగే 
అవకాశం ఉన్నాయి. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం మూలంగా సొంత నిర్ణయాలు తీసుకోలేరు. వ్యాపారం చేయాలనే కోరిక, ఉద్యోగం 
చేయుట వీరికి ఇష్టంగా ఉండును. స్వార్థ సిద్ది కొరకు సామాజిక నియమాలను ఉల్లంఘించుటకు కూడా వీరు వెనుకాడరు. సప్తమ భావంలో 
కేతువు యొక్క దృష్టి జీవిత బాగస్వామికి కష్టకారిగా ఉండును. కేతువు వీరిని వివాహేతర సంబంధాలకు ప్రేరేపితం చేయును. ఫలితంగా గృహస్థ 
జీవితంలోని సుఖం బాధించబడును. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. 


ద్విస్వర్ణ కంకణ సన్మానిత & విశ్వజ్యోతిష సామ్రాట్‌ 
చింతా గోపి శర్మ సిద్దాంతి 
ధి 


9866193557 


ఊడ. నెం.6-1-17, వర్న లువ వారి వీధి మెద్దాష పురం - 533437. 


010.0 98661939557 


wwm:teluguastrology;net 


fae 
WW WILL టు క! 


chimntacopisarma(@email:com 


